కిరణ్‌ టైప్‌ ఇనిస్టిట్ఫూట్‌, 41-1/8-13A, 
వ లైను, కృష్ణలంక, విజయవాడ-520 013. 


కాన్నినియమములు/సూచనలు 
01.కాలనిర్ణయము: ఉషఃకాలమున / ప్రాతఃకాలమున నిద్ర లేవవలయును. - ఉష 
కాలము అనగా సూర్యోదయమునకు ముందు 5 ఘడియలు. (భడియ అనగా 24 
నిమిషములు) అనగా 4 గం.లకు తెల్లవారుజామున. - వాతఃకాలము అనగా 
సూర్యోదయమునకు 8 ఘడియలు. అనగా సుమారు గం. 4.45 ని.లకు. ఎట్టి పరిస్థితులలోను 
సూర్యోదయము అయిన తరువాత నిద్రించరాదు. 
02. కాలకృత్యముల అనంతరము న్నానము చరునతెను; స్నానము చేయునపుడు 
(దిగంబరముగా స్నానం చేయరాదు) - హరిన్నారాయణో గంగా, గంగా నారాయణో హరిః। 
హరిర్విశ్వరో గంగా, గంగా విశ్వరో హరి। గంగే చ యమునేచైవ గోదావరీ సరస్వతీ; నర్మదే 
సింథు కావేరి, జలేస్మిన్‌ సన్నిధిం కురు! కావేరీ తుంగభద్రాచ, కృష్ణవేణీ చ గౌతమీ। భాగీరథీ 
ఇతి విఖ్యాతః పంచగంగా ప్రకీర్తితాః స్నానకాలే పఠేన్నిత్యం మహాపాతకనాశనమ్‌।(అనుచూ 
స్నానము చేయవలెను) అపవిత్రః పవిత్రోవా, సర్వావస్థాంగతో వ పివా యస్స్మ్మరే త్పుండరీకాక్షం, 
సబాహ్యాంభ్యంతరశ్శుచి:ః. పుండరీకాక్ష! పుండరీకాక్ష!! పుండరీకాక్ష!!! (అని శిరస్సుపై ప్రీత 
చల్లుకొనవలెను). 
063. తిథి నిర్ణయము: ఒక్కొక్క దినమునందు రెండేసి తిథులు ఉండవచ్చును. కాని 
నిత్యకర్మలు చేయునప్పుడు సూర్యోదయాది-ప్రాతః కాలమునందు గల తిథ్యాదులనే గ్రహించి 
సంకల్పము నందు చెప్పవలెను. ఒకవేళ మరునాటికి తరువాత తిథి ఉందక తెల్లవారుజాముననే 
పూర్తి అయినయెడల, ఆనాటి తిథియేదో చెప్పి అనంతరం తిథియేదో చెప్పవలెను. ఉదా: 
సోమవారం ఉదయం సప్తమి 6.50 వరకు ఉన్నది. మరునాడు మంగళవారం అష్టమి 
తెల్లవారుజామున గం. 5. 15 ని.కే పూర్తి అయినది. అప్పుడు మంగళవారం నవమి తిథియే. 
అట్టి సందర్భములలో సప్తమి తిథి సమయంలో సంధ్యావందనము చేయునప్పుడు సప్తమ్యాం 
అనంతర అష్టమ్యాం అనియు, అష్టమి తిధియందు సంధ్యావందనము చేయునప్పుడు సప్తమ్యాం 
తత్నాల అష్టమ్యాం అనియు చెప్పుకొనవలెను. 
04. విభూతిథధారణ: విభూతి భస్మమును ఎడమ అరచేతిలోనికి వెసుకొని, నీటిచుక్కలతో 
తడిపి - “ఊర్థ్వ పుడ్రం మృదా కుర్యాద్‌ భస్మనా తు [తిపుండ్రకమ్‌। ఉభయం చందనే నైవ 
అభ్యంగోత్సవ రాత్రిషు” అని పఠించుచు నుదుట అడ్డముగను, దండ చేతులయందు, 
ముంజేతులయందు, భుజములయందు, ఎదురురొమ్ము, పొట్టయందు, సడును వెనుక భాగము 
ఇరువైపుల ధరించవలెను. సాయంకాలము తడుపక పొడి విభూతిని ధరించవలెను. 
05.కుంకుమధారణ: శ్లో సర్వమంగళ మాంగళ్యే, శివే సర్వార్థసాధకే శరణ్యే త్రియంబకే 
దేవి నారాయణి నమోస్తుతే ॥ అని పఠించుచు నుదుట నుంచుకొనవలెను. 
06. మడివస్రము: ఉదికి ఆరవేసిన మడి వస్తమునుగాని, ధావళీగాని, పట్టుబట్టగాని 
ధరించవలెను” (వీనితో భోజనము చేయరాదు). (ధావలీ, పట్టు వస్త్రములను ముమ్మారు 
విదలించి ధరించవలెను) - సాయంకాలము ఉదికిన వస్త్రము సు. 


(56వ పుట చూడుము) 


Kiron Type Institute 


1 ఓం శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు 
ఓం శ్రీ లక్షీమహాగణాధిపతయే నమః ఓం శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమః 


ముగ్వేద్‌ త్రికాల సంధ్యావందనమ్‌ 


(ప్రాతః కాలమునందు - మధ్యాహ్నకాలమునందు - సాయుంకాలమునందు 
సూర్యాభిముఖముగా - తూర్పు లేదా ఉత్తర దిశగా - ముఖముచేసి ఏదేని 
అసనముపై కూర్చొని భస్మధారణ ' లేదా తిలకధారణ చేసిన పిదప ఉద్ధరిణిలో నీరు 
తీసుకొని శిరస్సున, శరీరముపై ముమ్మాటు మార్దనము చేసికొనుచు ఈ కింది 
మంత్రమును పఠింపవలెన్సుు 


హరిః ఓం: అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాం గతో పి వా। 
యస్స్యరత్‌ పుండరీకాక్షం సబాహ్యా భ్యంతర శ్ళుచిః॥ 
పుణ్ణరికాక్ష! పుణ్ణరికాక్ష!! పుణ్ణరికాక్ష!!! 


ఆచమనము (కుడిచేతి బొటనవేలును 
నడిమి వ్రేలి మొదటికి తగులు 


ఓం కేశవాయ స్వాహా (అని ఆచమించవలెను) నట్టుగా వంచి, దాని మిదికి 
చూపుడు (వేలును వంచి 


ఓం నారాయణాయ స్వాహా 09 పట్టినచో గోకర్ణాకృతిగా ఏర్పడు 


అరచేతిలో మినప గింజ 


ఓం మాధవాయ సాహో షై ములుగునన్ని) నిటిని పోసి 
| అ కొని, ఆచమించవలెను) 

ఓం గోవిందాయ నమః (అరచేతులు రెంటిని కడుగు కొనవలెను) 

ఓం విష్ణవే నమః వ 

ఓం మధుసూదనాయ నమః (అని బొటనవ్రేలితో పై పెదవిని, తర్వాత 


ర్‌ం (త్రివిక్రమాయ సరికి క్రింది పెదవిని తుడుచుకొనవలెను) 


ఓం వామనాయ నమః (అని శిరమున రెండు మార్లు నీళ్ళు చల్లుకొనవలెను) 
ఓం శ్రీధరాయ నమః క్‌ 


"శో శ్రీకరంచ పవిత్రంచ శోకరోగనివారణమ్‌। లోకే వశీకరం పుంసాం భస్మతైలోక్య పావనమ్‌॥ 
"ఊర్థ్వ పుడ్రం మృదా కుర్యాద్‌ భస్మనా తు 'త్రిపుంద్రకమ్‌। ఉభయం చందనే నైవ అభ్యంగోత్సవ రాత్రిషు॥ 


Kiron Type Institute 


హృషికేశాయ నమః (అని ఎడమచేతిపై నీరు చల్లుకొనవలెను) 
పద్మనాభాయ నమః " 
దామోదరాయ నమః (అని శిరస్సుపై నీళ్ళు చల్లుకొనవలెను) 


సంకర్షణాయ నమః (అని చేతివేళ్ళను గిన్నెవలె చేసి వ్రేళ్ళ 
మూలములతో గడ్డమును స్ప ల్రళీంచవలిను,) 
వాసుదేవాయ నమః (అని బొటన, ఉంగరపు వేళ్లతో 


ప్రద్యుమ్నాయ నమః నేత్రములను తాకవలెను) 
అనిరుద్దాయ నమః (అని బొటన,చూపుడు వ్రేళ్ళతో 
పురుషోత్తమాయ నమః ముక్కు రంధ్రములను తాకవలెను) 
అధోక్షజాయ నమః (అని బొటన, చిటికిన వేళ్లతో 
నారసింహాయ నమః చెవులను తాకవలెను) 


వినియోగా (యంత్రముల వెనియోగమునకు ముందు, అయా మంత్రములకు సంబంధించిన బుష్‌ 
ఛందస్సు, దేవతల స్మరణము నిర్రిష్టముగా చేయవలయును. అది శాస్త్రీయము. బుషిబుణ విమోచనము 
అనుమాట గమనార్హము. వినియోగమునందు జలమును విడువ వలసీన పనిలేదు. ) 
బ్రాణాయామ త్‌థధి 

మనస్సును నిర్మలముగా నుంచికొని, గాయత్రీ దేవియండు మనస్సును నిలిపియుంచవలెను. 
ముందుగా వెన్ను, కంఠము, శిరస్సు మూడింటిని నిటారుగా ఏకదండము వలె నిలిపి కూర్చుండవలెను. 
కుడిచేతి అంగుష్టము (బొటనవైలి) త త్రో కుడిముక్సును వు ఎడదము Baus నెమ్మదిగా 
గాలి పీల్చుచూ ప్రాణాయామ మంత్రమును ధ్యానపూర్వకముగా మనస్సుతో చదువుతూ “పూరకము 
చేయవలెను. తర్వాత అనామిక, కనిస్టిక వ్రైళ్ళతో ఎడమ ముక్కు రంధ్రమును మూసి ఉంచవలెను. 
ఇప్పుడు మానసికముగా ప్రాణాయామ మంత్రమును పరించవలెను. రెండు ముక్కు రంద్రములు 
మూయబడి శ్వాసను నిలిపి ఉంచుటను “కుంభకము” అందురు. అనంతరము కుడి ముక్కును 
మూసి ఉంచిన బొటనవేలును తొలగించి, నెమ్మది నెమ్మదిగా ఒకమారు ప్రాణాయామ మంత్రమును 
మానసికముగా చెప్పుచూ శ్వాసను వదలిపెట్ట వలెను. శ్వాసను వదలిపెట్టు క్రియను “రకము 
అని అందురు. పూరకము, కుంభకము, రేచకము అను మూడు కర్మలను ఒకసారి చేయుటను 
కు పాణాయామమని అందురు. 


Kiron Type Institute 


(అని బొటన, మధ్య వేళ్లతో నాభీని తాకవలెను) 


(అని |వేళ్ళకొనలతో వక్షఃస్టలమును తాకవలెను) 
ea ష్ట్ర 


ఓం ఉపెందాయ నమః (అని వ్రేళ్ళకానలతో శిరమును తాకవలెను) 


ఓం హరయే నమః (అని ముకుళిత హస్తముతో కుడి, ఎడమ 
ఓం శ్రీకృష్ణాయ నమః బాహుమూలము (భుజము) లను తాకవలెను) 
ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః 

(ఈ విధముగా ఆచమనము చేసిన యెడల శ్రీమన్నారాయణునితో సమానుడగును) 
(ఈ [క్రింది మంత్రమును పఠించి ఆసనము [క్రింద భూమిని స్పృశించి చక్కగా కూర్చొనవలెను) 

a a ఆట é AA 90 _ 
ఆసుగు మన్తస్య పృథివ్యాః మెరుప్పష్ట బుషి? 
కూర్చోదెవతా - సుతలం ఛందః - ఆసనే వినియోగః - 


ఓం కూర్మాసనాయ నమః - ఓం అనన్న్తాసనాయ నమః. 


(ఈ [కైంది మం[తమును పఠించుచు భూతములను వెడలగొట్టుచున్నట్టు భావింపవలెను) 
(చేతిలోనికి నీరు తీసికొని వాసనజూచి ఎడమచేతి ప్రక్కగా వెనుకకు నీరు విసరవలెను) 


భూతోచ్చాటనమ్‌: ఖీ; ఉత్తిష్టంతు భూతపిశాచాః య ఏతే 
భూమిభారకాః ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే! 

ప్రాణాయామం: ఓం పణవస్త ్వపర[బహ్మబుషిః పరమాత్మా దేవతా 
డెస్‌ గాయత్రీ ఛందః | ప్రాణాయామ వినియోగః“ 


గాయత్రి మంత్ర ప్రతిపదార్థము: ఓం = మ ప 
భూః = సన్‌ = హసత్స్వరూపమైనదియు, భువః = చిత్‌ - చిత్వరూపమైనదియు, . 

ఆనంద స్వరూపమైనదియు, దేవస్య = = స్వయంజ్యోతి స్వరూపమైనదియు, సవితుః = = సృష్టి 
స్థితి, లయ కారణమైనదియు, ((బహ్మాత్మకమైనదియు), వరేణ్యమ్‌ = శ్రేష్టమైన, (విష్టా 
్వత్మకమైనదియు) భర్గః = అజ్ఞానమనెడు చీకటిని పోగొట్టునదియునగు, (శివాత్మకమైనదియు) 
యః = తేజస్సు త. వః = మా యొక్క కియః జ్‌ = బుద్ధులను, ప్రచోదయాత్‌ = అ 
(పిరేంపించు చున్నదో, తత్‌ = ఆ [బహ్మతేజస్సును (మము ధీమహి = ధ్యానము 2 టల; 


Kiron Type Institute 


3 ఓం భూః - ఓం భువః - ఓం సువః - ఓం మహః 
ర ఓం జనః - ఓం తపః - ఓం సత్యం - ఓం తత్సవితుర్వరేణ్యం 
|| భర్గోదేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్‌ - ఓమాపో 
జ్యోతీ రసో౭ మృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్‌; 
దేశకాల సంకీర్తన పూర్వక సంకల్పము 
శ్రీ గోవింద! గోవింద! గోవింద! శుభాభ్యుదయార్థం చ 
శుభే శోభనే మంగళే ముహూర్తే శ్రీ శివశివశంభోరాజ్ఞయా 
ప్రవర్తమానస్య / శ్రీమహావిష్టోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య 
[బహ్మణః ద్వితీయపరారై శ్వేతవరాహకల్పి, వైవస్వతమన్వంతరేె, 
అష్టావింశన్మహాయుగే, కలియుగే, ప్రథమపాదె, అత్ర పృథివ్యాం, 
జంబూద్విపే, భరతవర్న, భరతఖండే, మెరోః దక్షిణ దిగ్భాగే 


శ్రీశెలస్య ఈశాన్య ప్రదెశే (తాము ఉన్న ప్రదేశము “శ్రీశైలమునకు” ఏ దిక్కున 


బుతువులు వారములు 

చైతము, వైశాఖము - వసంత బుతౌ ఆదివారము - భాను(రవి) వాసరే 
జేష్టము, ఆషాడము - (గీష్మ బుతౌ సోమవారము = ఇందు వాసరే 
(శావణము, భాద్రపదము - వర్ష బుతౌ మంగళవారము - భౌమ(కుజ) వాసరే 
ఆశ్వయుజము, కార్తీకము - శరదృతౌ బుధవారము - సౌమ్య వాసరె 
మార్గశిరము, పుష్యము - హేమంత బుతౌ గురువారము - బృహస్పతి(గురు) వ్రాసరే 
మాఘము, పాల్గుణము - శిశర బుతౌ శు కవారము - భృగు వాసరే 

తిథులు శనివారము - స్టిర(మంద) వాసరే 
పాడ్యమి -ప్రతిపత్తిథౌ; విదయ-ద్వితీయాయాం; తదియ-తృతీయాయాం; చవితి-చతుర్భ్యాం; 
పంచమి -పంచమ్యాం; షష్టి-షష్య్యాం; సప్తమి -సప్తమ్యాం; అష్టమి -అష్టమ్యాం; 
నవమి-నవమ్యాం; దశమి-దశమ్యాం; ఏకాదశి-ఏకాదశమ్యాం; ద్వాదశి-ద్వాదశమ్యాం; 
త్రయోదశి -త్రయోదశమ్యాం; చతుర్దశి-చతుర్దశమ్యాం; పౌర్ణమి -పూర్ణిమాయాం; 

అమావాస్య-అమావస్యాయాం. 


Kiron Type Institute 


. ఉన్నదో - (ఈశాన్య ప్రదేశే (కోస్తా జిల్లాలవారు) వాయువ్య ప్రదేశే (హైదరాబాదు ప్రాంతం 
౫|| వారు) ఆగ్నేయ దిగ్భాగే (మదరాసు ప్రాంతంవారు) కృష్ణా గోదావరీ ర్మధ్యదేశే 
“|| (వ ఏ నదుల మధ్యన ఉన్నదో అవి మార్చుకొని చెప్పవలెను) శ్రీ మహాలక్ష్మీ నివాస 
స్వగృహే / శోభనగృ్భహే సమస్త దేవతా బాహ్మణ హరిహర 
చరణ సన్నిధౌ అస్మిన్‌ వర్తమాన వ్యావహారిక చాం[దమానేన 


(జరుగుచున్న సంవత్సరం, ఆయనము, బుతువు, నెల, పక్షము, తిథి, వారము చెప్పవలెను). 


ప్రభవాది షష్టి సంవత్సరాణాం మధ్యే స్వస్తి శ్రీ 
సంవత్సరే, ఉత్తరాయణే / దక్షిణాయన 
మాసే శుక్ల పక్షే / కృష్ణ పక్షే 
వాసరే శుభవాసరే, శుభ న క్షత్ర, శుభయోగే, 
శుభకరణి ఏవం (గ్రహ గుణ విశేషణ విశిష్టాయాం ఆస్వాం 


శుభతిథౌ, శ్రీమాన్‌ 


శర్మావిధేయస్య, ఓం ఓం ఓం (యజ్ఞోపవీత ధారణ సమయంలో - 
“మమ్‌ శౌత స్మార్త నిత్స నైమిత్తిక కామ్ము కర్త అనుష్టాన యోగ్యతా సిద్ధ ర్ధ్ర అ 


అయాం 


బ్రహ్మ తేజోభి వృద్ధ్యర్ధ్యం చ నూతన యజ్ఞోపవీత ధారణం కరిప్కే. ” - అని 
చెప్పుకొనవలెను మమ ఉవాత్త సమస్త దురితక్షయ ద్వారా 

అడ ను ల్త్‌ స్త 
శ్రీపరమేశ్వర ముద్దిశ్య, శ్రీ పరమేశ్వర [బత్యర్థం వాతః 
(మాధ్వాహ్నిక -నాయం) సంధ్వాముపాసి షే. (ఎడమ చేత ఉద్ధరిణితో 


పాతలోని నీటిని తీసుకుని కుడిచేతిలో పోసుకుని దేవతీర్హము ద్వారా పళ్లెములో 
వదలవలెను // ఇతి సంకల్ప్య // 


Kiron Type Institute 


సాక 


త హా సరా కం శం వనే 
Soe లు 21nn ల 


పథమ మార్జనం. (త్రికాల సంధ్యలయందు ఉకవిరము 
ఆపోహిష్టెతి తిస్తూణాం సింధుద్వీపబుషిః - 
పరమాత్మా దేవతా - దెవీగాయకతీచ్చందః - 


మార్దనేవినియోగః . 
(ఉద్దరిణిలో నీరు తీసికొని, ఎడమచేత పట్టుకొని ప్రతి మంత్రము చివర ఒకసారి కుడిచేతి 
బొటన, మధ్యమ, ఉంగరపు వ్రేళ్ళతో శిరముపై జలమును మార్జనము చేసికొనవలెను. 8వ 
మంత్రమునకు మాత్రము నీటిని పాదములపై చల్లుకొనవలెను.) 


01. ఓం ఆబో హి షా మయోభువః,02. ఓం తా న ఊర్చి దధాతన 
03. ఓం మహే రణాయ చక్షసే, 04. ఈం యో వ శ్చివతమో 
రసః 05. ఓం తస్య భాజ యతే హనః 06. ఓం ఉశతీరివ 
మాతరః, 07. ఓం తన్మా అరం గమామ వః, 08. ఓం యస్య 
క్షయాయ జిన్వథ, 09. ఓం ఆపో జనయథా చ నః. 

(అనంతరము) “ఓం భూర్భువః స్వః। తత్స వితుర్వరెణ్యం భర్గో 
దేవస్య ధీమహి! ధియో యో నః ప్రచోదయాత్‌ - ఇత్యాత్మానం 


జలేన పరిషిచ్య” (అని చెబుతూ మిగిలిన జలమును పళ్ళెములో విడువవలెను) 


మన్రాచమనమ్‌: (కుడిచేతి బొటనవేలును నడిమి|వ్రేలి మొదటికి తగులునట్టుగా వంచి, 


దానిమీదికి చూపుడు వ్రేలును వంచి పట్టినచో గోకర్ణాకృతిగా ఏర్పడు అరచేతిలో ఉద్దరిణెడు నిటీని 
పోసికొని, ఈ [క్రింద పేర్కొన బడిన విధముగా మూడు వేళలలో, ఆయా మంత్రములతో అభి 
మంత్రించి (తాగవలెను,) 


01. పాతు కాల మంతాచమనము 


సూర్యశ్చేత్యస్య మంత్రస్య _ యాజ్ఞవల్క్యోవనిషద బుషి - 
సూర్యమామన్యు మన్యు పతయో రాత్రిదె ౯వతాః(రాత్రిద్దవతణ) 


Kiron Type Institute 


| - పకృతిశ్చందః-మంత్రాపః ప్రాశనే వినియోగః" 
“ఓం సూర్యశ్చ మా మన్యుశ్చ మన్యుపతయశ్చ మన్యుకృతేభ్యః 
||, పాపేభ్యో రక్షన్లామ్‌। యద్రాత్రా పాపమకార్‌షమ్‌। మనసా 
వాచా హస్తాభ్యామ్‌। పధ్భ్యా ముదరేణ శిశ్నా! రా త్రిస్తదవలుంపతు। 
యత్కించ దురితం మయి। ఇద మహం మా మమృత యోనా; 
సూర్యే జ్యోతిషి జాహోమి స్వాహా 1 (ఇతి జలం పీత్వా) 
02. మాధ్యాహ్నాక మంత్రాచమనము. 

ఆపః పునంత్విత్యస్య మంత్రస్య - పూతబుషిః। పూతా(ఆపో) దేవతా 
అష్టిచ్చందః - అభ్యంతర శుధ్యర్థం అపాం (పాళనే వినియోగః“ 

“ ఓం ఆపః పునంతు పృథిఎం పృథిఎ పూతా పునాతు మామ్‌; 
పునంతు |బహ్మణస్సతి |ర్భహ్మ పూతా పునాతు మామ్‌; యదుచ్చిష్ట 
మభిజ్యం యద్వా దుశ్చరితం మమః। సర్వం పునంతుమా 
మాపో౭సతాం చ (పతిగహగ్గ్‌ న్యాహా॥ " (ఇతిజలం పతా). 

03. సాయంకాల మంత్రాచమనము. 
అగ్ని శ్రేత్యస్య మం(తస్య యాజ్ఞ్యవల్యోపనిషద బుషెః। 
అగ్నిమన్యు మన్యుపతి ర్రైవతాః 
(పకృతిశ్ళందః మం|త్రాచమనే వినియోగః 

“ఓం అగ్నిశ్ళ మామన్యుశ్చ మన్యుపతయశ్ళ మన్యు కృతేభ్యః। 

పాపేభ్యో రక్షన్తాంం యదహ్నా పాపమకార్షమ్‌; 

మనసా వాచా హస్తాభ్యామ్‌। పద్భ్యా ముదరేణ శిశ్నా 


Kiron Type Institute 


అహస్త దవలుంపతు। యత్కించ దురితంమయి। 

ఇదమహం మామమృత యోనౌ! 

సత్యేజ్యోతిషి జుహోమి న్యాహా॥” (ఇతి జలం పత్యా) 
1ఆచమ్య॥ ఓం కేశవాయ స్వాహా, ఓం నారాయణాయ స్వాహా, 
ఓం మాధవాయ స్వాహా, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే 
నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం (త్రివిక్రమాయ 
నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం 
హృషికేశాయ కం. అ పద్మనాభాయ నమః, ఓం 
దామోదరాయ నమః, ఓం సంకర్ష ణాయు నమః, ఓం 
వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్దాయ 
నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ కు 
ఓం నారసింహాయ నమః ఓం అచ్యుతాయ నమః, ఓం 
జనార్దనాయ నమః,ఓం ఉపంద్రాయ నమః, ఓం హరయే నమః 
, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబహ్మణే నమః. 
పునర్మార్ణనము (ద్వితీయ మార్జనమ్‌) ((తికాల సంధ్యలయందు ఒకేవిధము) 
ఆపోహిస్టెతి తిస్తూణాం సింధుద్వీప బుషిః - పరమాత్మా దేవతా 
- గాయ తీచ్చందః - పునర్మార్దనేవినియోగః" || 
(ఉద్దరిణిలో నీరు తీసికొని, ఎడమచేత పట్టుకొని ప్రతి మంత్రము చివర ఒకసారి కుడిచేతి బొటన, 


మధ్యమ, ఉంగరపు [వేళ్ళతో శిరముపై జలమును మార్జనము చేసికొనవలెను. 8వ మంత్రమునకు 
మాత్రము నిటిని పాదములపై చల్లుకొనవలెను.) 


Kiron Type Institute 


| 01. ఓం ఆపో హి షా మయోభువః,02. ఓం తా న ఊర్ది 
ఎ దథాతన, 03. ఓం మహే రణాయ చక్షసే, 04 ఓం యో వ 
|| శ్చివతమో రసః 05 ఓం తస్య భాజ యతే హ నః, 06 ఓం 
ఉశతీరివ మాతరః, 07. ఓం తస్మా అరం గమామ వః, 08. 
ఓం యస్య క్షయాయ జిన్వథ, 09. ఓం ఆపో జనయథా చ నః 


(ఈ క్రింది మంత్రములకు కూడా ఉద్దరిణిలో నీరు తీసికొని, ఎడమచేత పట్టుకొని ప్రతి మంత్రము చివర 
ఒకసారి కుడిచేతి బొటన, మధ్యమ, ఉంగరపు |వ్రేళ్ళతో శిరము పై జలమును మార్జనము చేసికొనవలెను.) 


శంతన డని రభిష్టయ అపో భవంతు పీత యే। శంయోరభి 
(సవంతునః। ఈశానా వార్యాణాం క్షయంతీశ్చ ర్షణీనామ్‌। 
అపోయాచామి భేషజం! ఆప్పు మే సోమో అప్రఏత్‌। అంతర్వి- 
-శ్వాని భేషజా। అగ్నిం చ విశ్వ శంభువమ్‌। ఆపశ్ళ విశ్వభిషజం। 
వరూధం తన్వః౩(ని) నా జ్యోక్చ సూర్యం దృశే। ఇదమాపః 
పవహత। యత్మించ దురితం మయి యద్వాహ మభిదుద్రోహ 
యద్వా రేఫ ఉతామృతమ్‌। అబో అద్వ్యాన్వ చారిషం రసన 
సమగన్మహి పయహ్వా నగ్న ఆగహి తం మా సంసృజ వర్చనా। 
ససృషీ స్తదపసో దివానక్తం చ స సృషీహి వరేణ్య కతు రహ 
మాదేవీ రవసేహోవే ఆపోమాం రక్షంతు॥ 

పాపవిమోచనమంతః 

భద్రన్న ఇత్యస్యమన్రస్య-- ఐంద్ర విమద బుషిః- 

అగ్నిః పరమాత్మాదేవతా - ఏకపదా విరాట్బందః। 

భద్రంనో అపివాదయతమనః ॥ 


Kiron Type Institute 


| (కుడిచేతిలో జలమును తీసికొని, |క్రిందిమంత్రమును పఠించి, ఎడమ ముక్కుశ్వాసను నిలిపి, అ 
“|| జలములోనికి కుడి ముక్కులోనుండి పాపపురుషుని నిఃశ్వాసరూపముగ విడిచి తనకు ఎడమవైపున 
౧|| ఆ జలమును విసర్జింపవలెను - అట్ట జలమును తిరిగి చూడకూడదు. చేతులు కడుగుకొన వలెను.) 


బుతంచ సత్యంచెత్యస్య సూక్తస్య అఘమర్షణబుషిః - 
భావవృతో దేవతా అనుష్టుప్‌ ఛందః-అఘమర్షణే 
(మమ పాప పురుష జల విసర్దనే) వినియోగః 


“ఓం బుతం చ సత్యం చాభీద్దాత్తపసో, ధ్య జాయత తతో 
రాత్య రజాయత తత స్సముద్రో అర్జవః॥ సముద్రాదర్ణవాదధి 
సంవత్సరో అజాయత। అహోరాత్రాణి విదధద్విశ్వస్య మిషతో 
వశీ - సూర్యాచంద్రమసా ధాతా యధా పూర్వమకల్పయత్‌ - 


దివం చ పృథివీం చాన్తరిక్ష మధోసువః॥” (ఎడమవైపున ఎవరు తొక్కని 
చోట ఆ జలమును విసర్జింపవలెను - అట్టి జలమును తిరిగి చూడకూడదు. చేయి కడుగుకొనవలెను.) 


॥ ఆచమ్య॥ ఓం కేశవాయ స్వాహా, ఓం నారాయణాయ న్వాహా, 
ఓం మాధవాయ స్వాహా, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే 
నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం (త్రివిక్రమాయ నమ? 
ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషికేశాయ 
సమక కలి పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, 
ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం 
(ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్దాయ నమః, ఓం 
పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం 
నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః,ఓం జనార్దనాయ 


Kiron Type Institute 


నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం 

| శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః 

| పొణానాయమ్య [ఓం భూః = ఓం భువః - ఓం సువః - 
ఓం మహః - ఓం జనః - ఓం తపః - ఓం సత్యం - ఓం 
తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య దిమహి ధియోయోనః 
ప్రచోదయాత్‌ - ఓమాపో జ్యోతీ రసో మృతం [బహ్మ 
భూర్భువస్సువరోమ్‌! 

అ ర్హ్యప్రదానమ్‌: (ఈ క్రింది విధముగా సంకల్పము చెప్పి సూర్యభగవానునకు మూడు మార్లు 
అర్హ్యమును ఈయవలెను. కాలాతీతమైనచో ముందుగా “కాలాతీత (ప్రాయళ్చిత్తార్హ్య ప్రదానం కదా ష్య” 

అని చెప్పి అర్హ ర $మియవలెను. (సమయ నిర్దేశము సరిగా చేయలేము కావున కాలాతి కమణము 
కాకపోయినను |పాయళ్సిత్తార్గ ము ఇచ్చుట ఉత్తమము) ఉదయము మరియు మధ్యాహ్నము తూర్పు 


ముఖముగా నిలబడి, సాయంత్రము పశ్చిమ ముఖముగా కూర్చుండి, దోసిట్లో జలము తీసికొని 
సమం|తకముగ పళ్ళెములో విడువవలెను). 


దేశకాల సంకీర్తన పూర్వక సంకల్పము 
శ్రీ గోవింద! గోవింద! గోవింద! శుభాభ్యుదయార్థం చ 
శుభే శోభనే మంగళే ముహూర్తే శ్రీ శివశివ శంభోరాజ్ఞయా 
ప్రవర్తమానస్య / శ్రీమహావిష్ణ్టోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య 
[బహ్మణః ద్వితీయపరారై శ్వేతవరాహకల్పి, వైవస్వతమన్వంతరేె, 
అష్టావింశన్మహాయుగే, కలియుగే, ప్రథమపాదె, అత్ర పృథివ్యాం, 
జంబూద్విపే, భరతవర్న, భరతఖండే, మేరోః దక్షిణ దిగ్భాగే 


శీశలస్స ఈశాన్న |పదేశే (తాము ఉన్న పదేశము “శ్రీశెలమునకు” ఏ దిక్కున 
cso స్ట న్ను గ్ర తే గ 
ఉన్నదో - (ఈశాన్య ప్రదేశే (కోస్తా జిల్లాలవారు) వాయువ్య ప్రదేశే (హైదరాబాదు (ప్రాంతం 


Kiron Type Institute 


"|| వారు)ఆన్నేయ దిగ్భాగే (మదరాసు ప్రాంతంవారు) కృష్ణా గోదావరీ ర్మధ్యదెశే 


గ (ఏ ఏ నదుల మధ్యన ఉన్నదో అవి మార్చుకొని చెప్పవలెను) శ్రీ, మహాలక్షి నివాస 
||స్వగృ్భహే, / శోభనగృ్భహే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర 
చరణ సన్నిధౌ అస్మిన్‌ వర్తమాన వ్యావహారిక చాంద్రమానన 
(జరుగుచున్న సంవత్సరం, ఆయనము, బుతువు, నెల, పక్షము, తిథి, వారము చెప్పవలెను). 
ప్రభవాది షష్టి సంవత్సరాణాం మధ్వ స్వస్తి శ్రీ 
నామ సంవత్సరే, ఉత్తరాయణే / దక్షిణాయనే 

మాసే శుక్ల పక్షే / కృష్ణ పక్షే 

వాసరే శుభవాసరె శుభ నక్షత, శుభయోగే, 

శుభకరణ, ఏవం [గహ గుణ విశేషణ విశిష్టాయాం ఆస్వాం 
శుభతిథౌ, శ్రీమాన్‌ 


శర్మావిధేయస్య ఓం ఓం ఓం మమ ఉపాత్త సమస్త దురితక్షయ 
ద్వారా శ్రీపరమేశ్వర ముద్దిశ్య, శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం వొతః 
(మాధ్యాహ్నిక- -సాయం) సంధ్యా౭ ర్య ౯పదానం కరిష్యే. 


(ఎడమ చేత ఉద్ధరిణితో పాత్రలోని నీటిని తీసుకుని కుడిచేతిలో పోసుకుని దేవతీర్ధము 
ద్వారా పళ్లెములో వదలవలెను) 


01. పాతణాల అర్హ పదానము 


గాయత్ర్యా గాధిపుత్రో విశ్వామిత్రబుషి - సవితా దేవతా - 


Kiron Type Institute 


ov 


వినియోగః 
| (ముందుగా“ప్రాతః సంధ్వాంగ సూర్యార్హ్య[పదానెన ముఖ్య కాలాతి 
క్రమణ వ్‌ పరిహారార్థం వ్రాయళ్చిత్తార్థ్య ప్రదానం కరిప్య” 
(అని చెప్పి ఒకసారి అర్హ్యమీయవలెను. 
“నుం భూర్భువః స్వః। తత్స వితుర్వరేణ్యం। 
భర్గోదేవస్య ధిమహి! ధియో యో నః పచోదయాత్‌॥” 
గాయత్ర్యా గాధిపుత్రో విశ్వామిత్రబుషి - సవితా దేవతా 
_ గాయత్రీఛందః _ వాత; సంధ్యాంగ సూర్యార్హ శ్రపదానం 
కరిష్యే! (3సార్లు) 
“ఓం భూర్భువః స్వః। తత్స వితుర్వరేణ్యం। 


భర్గోదేవస్య ధిమహి! ధియో యో నః ప్రచోదయాత్‌!” 
(అని ఇదే మంత్రమును పఠించుచు వరుసగా మూడు మార్లు అర్హ గమునీయవలెను(నీటిని 
పళ్లెములో విడువవలెను) 


02. మాధ్యాసన్దిక అర్హ్య ప్రదానము 
ఓం ఆకృష్లై నెత్యస్య మన్తస్య - హిరణ్యస్తూప బుషి; సవితా; 
త్రిష్టుప్‌ ఛందః - సూర్యో దేవతా - మాధ్యాహ్ని కార్చ ్య(ఘ్య )పదానే 
వినియోగః॥ 
మాధ్యాహ్నాక సంధ్యాంగ సూర్యార్థ గప్రదానెన ముఖ్య కాలాతి 
[క్రమణ దోషపరిహారారం ('ప్రాయళ్చిత్తార్జ్య (ప్రదానం కరిజ్య॥ 
@ య 


Kiron Type Institute 


||గాయకతీఛందః - ప్రాతః సంధ్యాంగ సూర్యార్హ్యప్రదానే 


“నం భూర్భువః స్వః। తత్స వితుర్వరేణ్యం। 
భర్గోదేవస్య ధిమహి! ధియో యో నః పచోదయాత్‌॥” 
(అని (ప్రాయళ్ళిత్త అర్థమును ఈయవలెను) 
We (హగ్‌ంనశ్ళుచిష ద్వసురంతరిక్ష) హంస శ్ళుచిషద్య్వ 
సురన్తరిక్ష సద్దో తావేదిష దతిథి ర్లురోణ సత్‌। నృష ద్వరసదృత 
సద్యోమ సదబ్బా గోజా బుతజా అద్రిజా బుతం బృహత్‌॥ 
(ఇతి ప్రథమార్హ్యం) 
“ఓం ఆకృష్ణన రజసా వర్తమానో నివెశ యన్నమృతం మర్త ర్యం చః 
యేన సవితారథే నా౭_(అదేవో యాతి భువనావి పశ్యన్‌॥ 
(ఇతి ద్వితీయార్థం) 
“ఓం భూర్భువః స్వః తత్స వితుర్వరేణ్యం। 


భర్తో దేవస్య ధీమహి । ధియో యో నః (పచోదయాత్‌॥ 
(ఇతి తృతీయార్భ $0) 
03. సాయంకాల అర్హ్య ప్ర పదానము 
(సాయం సంధ్యాయాం అర్హ్య ప్రదానం | ప్రాతః కాలవత్సమానం) 
గాయత్ర్యా గాధిపుత్రో విశ్వామిత్రబుషిః - సవితా దేవతా 


- గాయత్రీఛందః - నాయం సంధ్యాంగ సూర్యార్హ గప్రదానె 
విసియోగః 

(ముందుగా “సాయం సంధ్యాంగ సూర్యార్థ్యప్రదానెన ముఖ్య 
కాలాతిక్రమణ దోష పరిహారార్థం వ్రాయళ్చిత్తార్థ్య ప్రదానం 
కరిష్యే” (అని చెప్పి అర్హ్యమీయవలెను.) 


Kiron Type Institute 


“రుం భూర్భువః స్వః। తత్స వితుర్వరేణ్యం। 
భర్గోదేవస్య ధిమహి! ధియో యో నః ప్రచోదయాత్‌!” 
గాయత్ర్యా గాధిపుత్రో విశ్వామిత్రబుషిః - సవితా దేవతా 


- గాయతీఛందః - నాయం సంధ్యాంగ సూర్యార్హ శ్రపదానం 
కరిష॥ 

“నుం భూర్భువః స్వః। తత్స వితుర్వరేణ్యం। 

భర్గోదేవస్య ధిమహి! ధియో యో నః ప్రచోదయాత్‌!” 


(అని ఇదే మంత్రమును పఠించుచు వరుసగా మూడు మార్చు అర్హ్భ్యము ఎతువతిను; 
(నీటిని పళ్లెములో విడువవలెను) 


అత్మప్రదక్షిణము - పరిషేచనము 
((తికాలములయందును కన వతవముగా ఉరిరును) 


(దోసిట్స్‌ నీరు తీసికొని దిగువ మంత్రమును పఠించుచు ప్రదక్షిణము చేస్తూ చేతిలోని 
ఉదకమును (తన) చుట్టు విడువవలయును) 


అసావాదిత్యో బ్రహ్మా 

బ హ్మైవ సత్యం బబ హ్యైవాహం। 

యోసావాదిత్యో హిరణ్మ్యయః 

పురుష స్పఎవాహమస్మి॥ 

(ఇత్యాత్మనం ప్రదక్షిణం కృత్వా. ) 
ఉత్తిష్టదేవిగంతవ్యం పునరా గమనాయచ। 
ప్రసిద దేవి తుష్టాత్వం ప్రవిశ్య హృదయం 
మమః॥। 


Kiron Type Institute 


గం తర్దణము ' 

: | (కూర్చుని) 1ఆచమ్య॥ ఓం కేశవాయ స్వాహా, ఓం నారాయణాయ 
l||న్వాహా, ఓం మాధవాయ స్వాహా, ఓం గోవిందాయ నమః, 

ర్‌ం విష్ణవే నమః, ఓం మధంసూదనాయ నమః, ఓం 
త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ 
నమః, ఓం హృషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, 
ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం 
వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్దాయ 
నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ కర 

ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం 
జనార్దనాయ నమః, ఓం ఉపంద్రాయ నమః, ఓం హరయే 
నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబహ్మణే నమః 
ప్రాణాయామము:(8 సార్లు) 


ఓం భూ - ఓం భువః - ఓం సువః - ఓం మహః - ఓం 
జనః - ఓం తపః - ఓం సత్యం - ఓం తత్సవితుర్వరేణ్యం 
భర్గోదేవస్య థిమహి ధియో యో నః ప్రచోదయాత్‌ - ఓమాపో 
జ్యోతీ రనో౭మృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్‌; 

లఘు సంకల్పం: ఓం ఓం ఓం మమ ఉవాత్త సమస్త దురితక్షయ 
ద్వారా శ్రీపరమేశ్వర ముద్దిశ్య, శ్రీ పరహే బాశ్వర ప్రత్యర్థం [పాతః 


(మాధ్యాహ్నిక/నాయం,) సంధ్వార ర్య తర్పణం కది? య్య॥ 


Kiron Type Institute 


లర్‌ నన్‌ ఉప కు hii 


WY ఇగా౧్నో ఆం 


|| (కూర్చొని తర్ప్షణము చేయవలెను. దిగువ నామములు చెప్పుచు కుడిచేతిలో జలముపోసికొని 
|| దేవతిర్ధము ద్వారా ఒక్కొక్క నామమునకు ఒకసారి తర్పణము విడువవలెను) (తర్చణమును 
[|| ఒక పళ్లెములో వదలవలెను. సాయంకాలము నందు నిలబడి తర్ప్ణణమీయరాదు. కూర్చొని 
తర్పణము విడువవలెను. సాయంకాలము నీటిలోగాని, పళ్లెములోగాని తర్పణము 
విడువరాదు. నేలపైన (తొక్కని (ప్రదేశము), రాతిపైన, తడిగుడ్డపైనను వదలవలెను.) 


1. పొాత౭ంకాలము నంచు - 


01. సంధ్యాం తర్పయామి 0౩. బ్రాహ్మీ తర్పయామి 
02. గాయత్రీం తర్పయామి 04. నిమృజీం తర్పయామి 


02. మాధ్యాహ్నిాకము నంచు - 
01. సంధ్యాం తర్పయామి 0౩. రౌద్రం తర్పయామి 
02. సావిత్రీం తర్పయామి 04. నిమృజీం తర్పయామి 
63. నాయంకాలము నంచు - 


01. సంధ్యాం తర్పయామి 0౩. వైష్ణవీం తర్పయామి 
02. సరస్వతీం తర్పయామి 04. నిమృజీం తర్పయామి 


॥ద్విరాచమ్య ॥ ఓం కేశవాయ న్వాహా, ఓం నారాయణాయ 
స్వాహా, ఓం మాధవాయ స్వాహా, ఓం గోవిందాయ నమః, 
ఓం విష్ణవె నమః, ఓం మధంసూదనాయ నమః, ఓం 
త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ 
నమః, ఓం హృషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, 3 
ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం ర 


Kiron Type Institute 


|| వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్దాయ 


| నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, 
ఇ ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ సము ఈల 
జనార్దనాయ నమః, ఓం ఉపంద్రాయ నమః, ఓం హరయే 
నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబహ్మణే నమః 
(2మార్లు) 

సంధ్యోపాసన - ఉత్తరభాగము / గాయత్రీ ఆవాహనము 

(తికాలసంధ్యలయందు జకేవిధముగా నుండును 

ఓం మిత్యేకాక్షరం బ్రహ్మ ఆ అగ్నిర్దైవతా। బ్రహ్మ ఇత్యార్నమ్‌। 

గాయత్రం ఛన్గం పరమాత్మం స్వరూపమ్‌। 

సాయుజ్యం వినియోగము॥ 

ఆయాతు వరదా దేవీ అక్షరం బ్రహ్మ సమ్మితమ్‌। 

గాయత్రీం ఛందసాం మా తేదం బ్రహ్మ జుషస్వమె॥ 

యదహ్నాత కురుతేపాపం తదహ్నాత్‌ ప్రతి ముచ్యతే! 
యద్రాత్రియాత్‌ కురుతే పాపం తద్రాత్రియాత ప్రతి ముచ్యతే॥ 
సర్వవర్ణె మహాదేవి సంధ్యా విద్వే సరస్వతి। ఓజో౭ సి 


సహోః సి బలమసి భాజోఒసి దేవానాం ధామనామాసి। 
విశ్వమసి విశ్వాయుః సర్వమసి సర్వాయురభిభూరోమ్‌॥ 

(ఈ (క్రింది నామములు పఠించుచు రెండు చేతులతో దోసిలొగ్గి దేవిని తనలోనికి 
ఆహ్యానించునట్టు చేతులు తనవైపునకు (తిప్పుకొనవలయును) 


Kiron Type Institute 


0 


“|| 03. సరస్వతీ మావాహయామి, 04. ఛందర్‌ షీ నావాహయామి, 
|05 శియ మావాహయామి, _ 08. బల మావాహయామి. 

గాయత్ర్యా గాయత్రీచ్చన్సా విశ్వామిత్ర బుషిః సవితా దేవతా 
గాయత్రీ ఛందః (నమస్మరించవలెను) అగ్నిర్ముఖం। (కుడిచేతితో ముఖము 
తాకవలెను) బ్రహ్మా శిరో! (శిరస్సుపై తాకవలెను) విష్ణుర్‌ హృదయం; 
(హృదయమును తాకవలయును) రుద్రశ్శిఖా। (తలవెనుక భాగము(శిఖ)ను 
తాకవలెను) పృధివియోనిః॥ (బొడ్డు క్రింది భాగమును తాకవలెను). ప్రాణాపాన 
వ్యానోదాన సమానాసవ్రాణా శ్వేతవర్గా సాంఖ్యాయనసగోత్రా 
గాయత్రీ చతుర్వింశత్యక్షరా (తిపదాషట్ముక్షః పంచశీర్‌షోపనయనే 
వినియోగః॥। 


ఆబహ్మ లోకాదాశేషాత్‌ ఆలోకా లోక పర్వతాత్‌ 
యేవసంతి ద్విజాదేవాః తేభ్యో నిత్యం నమో నమః॥। 
అపసర్పంతుతె భూతాః యేభూతా భువిసంస్థితాః 
యేభూతా విఘ్నకర్తారః తేగచ్చంతు శివాజ్ఞయా॥ 


ఆసన మంత్రస్య పృధివ్యాః మేరుప్పష్టబుషిః - 
సుతలం ఛంధః - కూర్మో దేవతా - ఆసనెవినియోగః. 
పృథివిత్వయాధృతా లోకాః దెవిత్వం విష్ణునాధృతా। 
త్వంచధారయ మాతదెప్‌ పవిత్రం కురుచాననం॥। 


Kiron Type Institute 


01 గాయత్రీ మావాహయామి, 02. సావిత్రీ మావాహయామి 


గాయత్రీజప సంకల్పము 


ఇతి తత్తస్థానేషు తత్తరేవతా ఆవాహ్యా. 
ఆచమనం కృత్వా శుచౌదేశే 'ఉపవిశ్య జపం కుర్యాత్‌ ॥స్థల శుద్ధిం విధాయ 
కుశాజినాద్యాననే సూర్యాభిముఖ ఉపవిశ్య జపం కుర్యాత్‌ 


ఆచమనం: ఓం కేశవాయ స్వాహా, ఓం నారాయణాయ స్వాహా, 
ఓం మాధవాయ స్వాహా, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే 
నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః 
, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం 
హృషికేశాయ నమూ ఓరి పద్మనాభాయ నమః, ఓం 
దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం 
వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్దాయ 
నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ క 

ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం 
జనార్దనాయ నమః, ఓం ఉపంద్రాయ నమః, ఓం హరయే 
నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబహ్మణే నమః 


ప్రాణాయామం: ఓం భూః । ఓం భువః । ఓం సువహః | ఓం 
మహః | ఓం జనః | ఓం తపః ఓం సత్యం | ఓం తత్స 
వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్‌ 
| ఓమాపో జ్యోతీ రసో మృతం [బ్రహ్మ భూర్భువస్స్వరోమ్‌ Il 
(3 మార్లు చేయవలెను) 


Kiron Type Institute 


| లఘు సంకల్పము: ఓం ఓం ఓం మమ ఉపాత్త సమస్త 
- దురితక్షయ ద్వారా శ్రీపరమెశ్వర ముద్దిశ్య, శ్రీ పరమేశ్వర 
' ప్రత్యర్థం ప్రాతః (మాధ్యాహ్నిక-సాయం) సంధ్యాంగ (దశ/ 
అష్టోత్తర శత/సహస్ర/యథాశక్తి) గాయత్రీ మహామంత్ర జపం 
కరిష్వే ॥ 
(అని ఉద్ధరిణితో నీరు తీసుకొని కుడిచేతి ద్వారా పళ్ళెములో విడువవలెను) 
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్‌! 
ప్రసన్న వదనం ధ్యాయెత్‌ సర్వ విఘ్నోపశాంతయె॥ 


గాయతీధ్యానం: ఆయాత్విత్యనువాకస్య-వామదేవబుషిః- 

అనుష్టుప్‌ఛందః -గాయత్రీ దెవతా-గాయత్రావాహన వినియోగః 
1 ఆయాతు వరదా దేవీ అక్షరం బ్రహ్మ సమ్మతమ్‌। గాయత్రీం 
ఛందసాం మా తేదం బ్రహ్మ జుషస్వమె ॥యదహ్నోత్‌ కురుతే 
పాపం తదహ్నాత్‌ ప్రతి ముచ్యతే! యద్రాత్రి యాత్‌ కురులేపాపం 
తద్రాత్రియాత ప్రతి ముచ్యతే। సర్వవర్ణె తుహాదివి సంధ్యా విద్వే 
సరస్వతి; ఓజో౭సి సహో౭సి బలమసి భ్రాజో౭సి దేవానాం 
ధామనామాసి। విశ్వమసి విశ్వాయుః సర్వమసి సర్వాయు 
రభిభూరోమ్‌॥ 01 గాయత్రీమావాహయామి, 02. సావి|తీ 
మావాహయామి, 02. సరస్వతీ మావాహయామి, 04. ఛందర్‌ 
షీ నావాహయామి, 05. (శ్రియ మావాహయామి, 06. బల 


Kiron Type Institute 


(1) హృదయాయ నమః (2) శిరసేస్వాహా (3) శిఖాయెవషట్‌ (4) కవచాయ 
హుమ్‌ (5) నేత్రత్రయాయ వౌషట్‌ (6, 6అ) అస్త్రాయఫట్‌ (7) దిగ్బంధః 


Kiron Type Institute 


0౮ అగుగ్లా 


- ఛందః సవితాదేవతా గాయత్రీ మంత్రజపె విని యోగః. 
| ఓం ప్రణవస్యబుషి ర్రృహ్మా - దైవీగాయతీ ఛందః - 
పరమాత్మా దేవతా - భూరాది సప్త వ్యాహృతీనాం - అత్రి 
భృగు కుత్స వసిష్ట గౌతమ కాశ్యప ఆంగీరస బుషయః। 
గాయత్ర్యుష్టి గనుష్టు బ్బ హతీపజ్డి తీష్టుబ్దగత్యః ఛందాంసి । 
అగ్నివాయ్వక ౯వాగీశ వరుణంద్ర విశ్వే దేవా దేవతాః। సావిత్రా 
బుషిః విశ్వామిత్ర దెవీగాయతీ ఛన్దః - సవితాదేవతా - 
గాయతీశిరసః - బహ్మబుషి - అనుష్టుప్‌ ఛందః - పరమాత్మా 
దేవతా - ప్రాణాయామే వినియోగః దశవాణాయామం కృత్వా 
వొతః (మాధ్యాహ్నిక / సాయం) సంధ్యా గాయత్రీ మహో మంత్ర 


జపం కరిష్యే. 


01. ఓం భూః పాదాభ్యాం నమః (రెండు చేతులతో రెండు పాదముల 
పైెభాగము తాకవలెను) (చేతులు కడుగుకొనవలెను) 
ఈం భువః జానుభ్యాం సమః 
(రెండు చేతులతో రెండు మోకాళ్లు తాకవలెను) 
శం స్వః కటిభ్యాం నమః (రెండు చేతులతో రెండు చట్టలు తాకవలెను) 


. ఓం మహః నాభ్యై నమః (కుడి చేతితో బొడ్డును తాకవలెను) 

ఈం జనః హృదయాయ నమః॥కుడిచేతితో హృదయమును తాకవలెను) 
. ఓం తపః కంఠాయ నమః (కుడిచేతితో కంఠమును తాకవలెను) 
. ఓం సత్యం లలాటాయ నమః (కుడిచేతితో నుదురును తాకవలెను) 


Kiron Type Institute 


: మావాహయామి సావిత్రా బుషిిః విశ్వామిత్రః ఆ దెవిగాయత్రీ 


8) పంచముఖమ్‌ 


12) శకటమ్‌ 


"ముద్రాప్రదర్శ్భనము గాయత్రీ పునశ్చరణచేయువారికే అని కొందరిమతము. 
ఎవరికి వారు తమ సంప్రదాయమును అనుసరించుట మంచిది. 


Kiron Type Institute 


2 అథ కరాంగన్యాసః 
. ఓం తత్సవితుః - [బహ్మోత్మనె ఆ అంగుష్టాభ్యాం నమః 
“|| _ (రెండుఅరచేతులలో చూపుడు వ్రేలితో బొటనవేలును క్రిందనుండి పైకి తాకవలెను) 
ఓం వరేణ్యమ్‌ - విష్టా పత్యనె - తర్జనిభ్యాం సతః 
(రెండుఅరచేతులలో బొటన (వేలితో చూపుడు (వేలును క్రిందినుండి పైకి తాకవలెను) 
ఓం భర్గో దేవస్య - రుద్రాత్మనే ఆ మధ్యమాభ్యాం నమః 
(రెండుఅరచేతులలో బొటన వ్రేలితో మధ్య [వేలును |కిందినుండి పైకి తాకవలెను) 
కీర గిమహి = సత్యాత్మనే - అనామికాభ్యాం నమః 
(రెండుఅరచేతులలో బొటన (వేలితో ఉంగరపు (వ్రేలును [క్రిందినుండి పైకి తాకవలెను) 
శం ధియో యో నః - జ్ఞానాత్మనే ఆ కనిష్ట కాభ్యాం నమః 
(రెండుఅరచేతులలో బొటన వ్రేలితో చిటికెన వ్రేలును క్రిందినుండి పైకి తాకవలెను) 
ఓం ప్రచోదయాత్‌ _ పరమాత్మనే _ కరతలకరప్పృష్టాభ్యాం 
నమః(కుడిచేతి వ్రేళ్ళతో ఎడమచేతి (వ్రేళ్ళను, ఎడమ చేతి వ్రేళ్ళతో కుడిచేతి వ్రేళ్ళను 
తుడుచుకొనవలెను) 


అథ అంగన్యాసః, 
ఓం తత్సవితుః - బ్రహ్మాత్మన - హృదయాయ నమః 
(కుడిచేతి వేళ్ళతో హృదయమును తాకవలెను) 
ఓం వరెణ్యమ్‌ - విష్వాత్మనె - శిరసే స్వాహా 
(కుడిచేతి వేళ్ళతో శిరస్సును తాకవలెను) 
ఓం భర్గో దేవస్య - రుద్రాత్మనే - శిఖాయై వౌషట్‌ 
(కుడిచేతి వేళ్ళతో శిఖను తాకవలెను) 
కత గినుహా = సత్యాత్మనే (శోత్రాయ - కవచాయహుమ్‌ 
(కుడిచేతి వేళ్ళతో ఎడమభుజమును ఎడమచేతి వ్రేళ్ళతో కుడిభుజమును తాకవలెను) 


Kiron Type Institute 


నల్‌ చాక్‌ జు కా HE 
కరణ టెఐ ఇనగ్గట్యూట 


13) యమసాశమ్‌ [9 
jy 
15) uD 


17) ముష్టికమ్‌ 


21) సింహో క్రాంతమ్‌ 


23) ముగ్గరమ్‌ 


16) ప్రలంబమ్‌ 


18) మత్స్య: 


Kiron Type Institute 


] ఓం ధియో యో నః- జ్ఞానాత్మనే - నేత్రత్రయాయ వషట 
ఓ (కుడిచేతి వ్రేళ్ళతో కన్నులను తాకవలెను) 


“| ఓం ప్రచోదయాత్‌ - సర్వాత్మనే - అస్తాయఫట 
(కుడిచేతిని శిరస్సు చుట్టును తిప్పి, ఎడమచేతిలో కొట్టి శబ్దము చేయవలెను) 
ఓం భూర్భువ స్సువరో మితి దిగ్భంధః॥ 


(జపమునకు ముందు న అని kia wa రెంటిని క. తననైపునకు 


(రెండుచేతులను జోడించి కతసతంతితి గాయత్రీదేవిని ధ్యానించవలయును 
ఖీ; ముక్తా విద్రుమ హేమనీలధవళ చ్చాయె ర్ముఖై స్రీక్షణెః। 
యుక్తామిందుకలా నిబద్ధ మకుటాం తత్వార్థ వర్ణాల్మికామ్‌॥ 
గాయత్రీం వరదాభయాం కుశకశా శూలం కపాలం గదాం। 
శంఖం చక్ర మథారవింద ముకుళం హస్త ర్వహంతీం భజే॥। 
శో: యోదేవ స్సవితా౭ స్మాకం ధియో ధర్మాదిగోచరాః 
(పరయెత్తస్య యద్భర్గః తద్వరేణ్య ముపాస్మహే ॥ 
ముద్రాః ప్రదర్శనము 
సుముఖం(1సంపుటం చైవ(2) వితతం(3) విసృతం తథా(4) 
ద్విముఖం[(5) త్రీముఖం చెవ(6) చతుః(7) పంచముఖం తథా(8)॥ 
షణ్ముఖో (9) (అ) ధోముఖం చైవ(10) 
వ్యాపకా౭౦జలికం తధా(11) | శకటం(12) యమవాశం చ(13) 
(గధితం(14) సన్ము(మ్ము)ఖోన్ముఖమ్‌(15॥| పలంబం(16) ముష్టికం 
చైవ(17) మత్స్యః(1 కూర్మ(19) వరాహకమ్‌(20) | సింహాక్రాంతం 


Kiron Type Institute 


3 (21) మహాక్రాంతం(22) ముద్దరం(23) పల్లవం తథా (29 ॥| 
. ఆ A లు ౦ 

: చతుర్వింశతి ముదావై గాయత్ర్యా స్ఫుపతిష్టితాః॥ 

అ (ఏతాముధ్రా పత్రోక్త కరాదివిన్యాసేన దర్శ్భయిత్వా) 

(ఉదయం, మధ్యాహ్నం సాయంత్రం సంధ్యోపాసనలో దిగువవిధముగా గాయ(త్రీమాతను 
ధ్యానింపవలయును) 


ప్రాతఃకాలము బ్రహ్మరూపిజియగు గాయత్రీమాత ధ్యానము: 

ఓం బాలాం విద్యాం తు గాయత్రీం లోహితాం చతురాననామ్‌। 
రక్తాంబరద్వయో పెతమ్‌ అక్షసూత్రకరాం తథా॥। 
కమండలుధరాం దేవీం హంసవాహన సంస్థితామ్‌। 


బహ్మాణీం బహ్మదైవత్యాం బహ్మలోకనివాసినీమ్‌॥ 


మధ్యాహ్నము విష్టురూపిణియగు గాయ త్రీమాత ధ్యానము: 

ఓం మధ్యాహ్నే విష్ణురూవాం చ తార్‌క్ష్యన్తాం రీతవాసనామ్‌। 
లొ 

యువతీం చ యజుర్వేదాం సూర్యమండలసంస్థితామ్‌ Il 

సాయంకాలము శివరూపిజియగు గాయత్రీమాత ధ్యానము: 


ఓం సాయాహే బ్నా శివరూవాం చ వృద్దాం వృషభవాహినీమ్‌ 
సూర్యమండలమధ్యస్థాం సామవెదసమాయుతామ్‌ ॥ 
పంచన్యాస పూజా. 
ఓం లం పృధివీతత్వాత్మనె గంధం సమర్పయామి 
ఓం అం ఆకాశతత్వాత్మనె పుష్పం సమర్పయామి 
ఓం యం వాయుతత్వాత్మనె ధూప మాఘాపయామి 


Kiron Type Institute 


ట్‌ 


ఇం. 
నై 


కిరణ్‌ టైప్‌ ఇ! 


| f 


Kiron Type Institute 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


8) నిర్యాణమ్‌ 
(నిర్వాణమ్‌) 


6) పంకజమ్‌ 7) లింగమ్‌ 


అష్టముద్రలను గురించిన వివరణ శ్లోకమునకు పాఠాంతరము కలదు. దానిని 
అనుసరించి 3వ, 5వ, ముద్రలు వేరు-వేరుగా రెండేసి ముద్రలు చూపబడినవి. 
తమ పాఠమును అనుసరించి ఇందలి ముద్రలను (గ్రహింపగలరు. 


||ఓం రం తేజస్తత్వాత్మనే దీపం దర్శయామి 


W లే 


“| ఓం వం అమృత తత్వాత్మనే అమృత నైవేద్యం సమర్పయామి 


శీం సం సర్వాత్మనే సర్వోపచార పూజా సమర్పయామి 

యథోక్త నంఖజ్యయా గాయతీ మంత జపం కరిష్మే | 

గాయతీ మంతజపము 

“ఓం భూర్భువః స్వః। తత్స వితుర్వరేణ్యం 

భర్గో దెవస్య థిమహి। ధియో యో నః ప్రచోదయాత్‌ ” 
(పరబహ్మ స్వరూపము పరిపూర్ణమైనది. అది సచ్చిదానంద స్వరూపము. స్వయంజ్యోతి 
స్వరూపము. అది సృష్టిస్థితిలయకారకము. అత్యంత |శేష్టమైనది. అజ్ఞాన మనెడు చీకటిని 
రూపుమాపునది. అట్టి దివ్య తేజస్సు మా బుద్దులను సన్మార్గమున (పరేపించుగాక! ఆ 
పరబహ్మతేజస్సును మేము ధ్యానించెదము) (మా యోక్క బుద్దివృత్తులను (ప్రేరేపించు 
అంతర్యామి యగు ఏ దివ్య తేజస్సు గలదో, అట్టి తేజస్సును, మేము ధ్యానించెదము.) 
(గాయత్రీ మంత్రమును 108 సంఖ్యకు తక్కువకాకుండా జపము చేయాలి. 1008 చేస్తే 
మరీ మంచిది. యథాశక్తిగా జపం చేయవలెను. [ప్రాతఃకాలము తూర్పు ముఖముగా నిలబడి, 
సాయంకాలము పళ్చిమ ముఖముగా కూర్చుండి గాయ్మతి జపము చేయవలెను. 
మధ్యాహ్నము |ప్రాజ్యుఖముగా నిలబడి లేదా కూర్చుండియైనను జపించవచ్చును. సంధ్యలో 
గాయత్రీ మం[తమును కరమాల పై జపించుట ఉత్తమము. జపమాలలో కెల్ల రుద్రాక్షమాల 
(శేష్టము అని చెప్పబడినది) 

యథాశక్తి గాయతి మహా మంత జపం కృత్వా | 
జపానంతర న్యాసః 


01. ఓం భూః వాదాభ్యాం నమః (రెండు చేతులతో రెండు పాదముల 
పైెభాగము తాకవలెను) (చేతులు కడుగుకొనవలెను) 


02. ఓం భువః జానుభ్యాం కీ 
(రెండు చేతులతో రెండు మోకాళ్లు తాకవలెను) 


03. ఓం స్వః కటిభ్యాం నమః (రెండు చేతులతో రెండు చట్టలు తాకవలెను) 


Kiron Type Institute 


గ (లె 
pen ప్‌ Fol 
4 కా జీ 
1! 
[[ ల! 7 
|| 


9భ ఇంద్ర 10గో సరస్వతి 


శ 
న్‌ / న్‌ 5 Z 


ISU 

కేన 41 మ. 
క ాణ్యందైట 

కవయునయాట్రి 


17 భిచంద్ర 18యోయమ 19 యో బ్రహ్మ 


AEE 


alg 


21 ప నారాయణ 


attr. 
eer 


. 04. ఓం మహః నాభ్యై నమః (కుడి చేతితో బొడ్డును తాకవలెను) 

3|| 05. ఓం జనః హృదయాయ నమః (కుడిచేతితో హృదయమును తాకవలెను) 

"l|06. ఓం తపః కంఠాయ నమః (కుడిచేతితో కంఠమును తాకవలెను) 

07. ఓం సత్యం లలాటాయ నమః (కుడిచేతితో నుదురును తాకవలెను) 

అథ కరాంగన్యాసః 

ఓం తత్ప్సవితుః - బ్రహ్మాత్మన - అంగువ్ణాభ్యాం నవ 
(రెండుఅరచేతులలో చూపుడు వ్రేలితో బొటన్నవేలును |కిందినుండి పైకి తాకవలెను) 

ఓం వరేణ్యమ్‌ _ విష్టా పత్యనె _ తర్జనిభ్యాం సమక 
(రెండుఅరచేతులలో బొటన (వేలితో చూపుడు (వ్రేలును క్రిందినుండి పైకి తాకవలెను) 

ఓం భర్గో దేవస్య - రుదాత్మనే ఆ మధ్యమాభ్యాం నమః 

(రెండుఅరచేతులలో బొటన వ్రేలితో మధ్య [వ్రేలును [క్రిందినుండి పైకి తాకవలెను) 


కతు గినుహి = సత్యాత్మనె - అనామికాభ్యాం నమః 
(రెండుఅరచేతులలో బొటన (వేలితో ఉంగరపు (వ్రేలును [క్రిందినుండి పైకి తాకవలెను) 
ఓం ధియో యో నః - జ్ఞానాత్మన - కనిష్టి కాభ్యాం నమః 
(రెండుఅరచేతులలో బొటన వ్రేలితో చిటికెన వ్రేలును |క్రిందినుండి పైకి తాకవలెను) 
ఓం ప్రచోదయాత్‌ _ పరమాత్మనే - కరతలకరప్పృష్టాభ్యాం 
నమః(కుడిచేతి వ్రేళ్ళతో ఎడమచేతి (వ్రేళ్ళను, ఎడమ చేతి వ్రేళ్ళతో కుడిచేతి వ్రేళ్ళను 
తుడుచుకొనవలెను) 


అథ అంగన్యాసః, 
ర్‌ం తత్సవితుః ఆ బ్రహ్మాత్మన ఆ హృదయాయ రం. 
(కుడిచేతి వేళ్ళతో హృదయమును తాకవలెను) 
ఓం వరెణ్యమ్‌ - విష్వాత్మనె - శిరసే స్వాహా 


(కుడిచేతి! వేళ్ళతో శిరసును తాకవలెను) 


Kiron Type Institute 


: ఓం భర్గో దేవస్య -రుద్రాత్మన -శిఖాయై వౌషట్‌ 
గ (కుడిచేతి వేళ్ళతో శిఖను తాకవలెను) 
"||ఓం ధీమహి - సత్యాత్మనే శోత్రాయ - కవచాయహుమ్‌ 
(కుడిచేతి వేళ్ళతో ఎడమభుజమును ఎడమచేతి [వేళ్ళతో కుడిభుజమును తాకవలెను) 
ఓం ధియో యో నః-జ్ఞానాత్మనే - నేత్రత్రయాయ వషట్‌ 
(కుడిచేతి వేళ్ళతో కన్నులను తాక వలెను) 
ఓం ప్రచోదయాత్‌ - సర్వాత్మనే - అస్తాయఫట 
(కుడిచేతిని శిరస్సు చుట్టును త్రిప్పి, ఎడమచేతిలో కొట్టి శబ్దము చేయవలెను) 
ఓం భూర్భువ 7 మితి దిగ్విమోతః Il 
తరపత తారకు) న అని న్‌ రెండు అ వ్లన 
మురిసి విపివేయవలెను) ॥ ఓం తత్సదృహ్మార్హణమస్తు. Il 
ధ్యానమ్‌ 
ఖః, ముక్తా విదుమ హేమనీలధవళ చ్చాయె ర్ముఖై స్రిక్షణెః 
యుక్తామిందుకలా నిబద్ధ మకుటాం తత్వార్థ వర్జాత్మికామ॥। 
గాయత్రీం వరదాభయాం కుశకశా శూలం కపాలం గదాం; 
శంఖం చక్ర మథారవింద ముకుళం హస్తె ర్వహంతీం భజే॥। 
శో యోదేవ స్సవితా౭ న్మాకం ధియో ధర్మాధిగోచరాః 
(పెరయత్‌ తస్య యద్బర్దః తద్వరేణ్య ముపాస్మహే 
ఉత్తరముద్రాః 
సురభిః(1) జ్ఞాన(2) చక్రం Sy యోనిః(4 కూర్మో౭ థ(5) 
పంకజమ్‌(6) | re నిర్వాణ (8) ముదాచే త్యష్టముద్రాః 


Kiron Type Institute 


ర్తితాః॥। లమిత్వాది పంచపూజాంచకుర్యాత్‌. 
(అని అష్టముద్రలను ప్రదర్శించవలెను, 
అనెన ప్రాతః (మాధ్యాహ్నిక / సాయం) సంధ్యాంగ గాయత్రీ 
మంత్రజపన సర్వాంతర్యామీ పరమేశ్వరః ప్రణాతు -న మమ 
తత్సత్‌ పరబ్రహ్మా ర్పణమస్తు ॥ (అని తాము చేసిన గాయత్రీ మంత్ర జపమును 
ఈశ్వరార్పణ బుద్ధితో నీటిని చేతిలో పోసికొని దేవతీర్ధముద్వారా (వెళ్ళచివరల కుండ్‌) 
పళ్ళెములో జలమును విడువవలయును) 


(సూర్యో సంథ్యో పస్తానము: 
(ఉపస్థానము అనగా స్థాన నియమముతో కూడిన |ప్రార్ణనము. ఉపస్థాన మంత్రములను (ప్రాతః 


కాలము మరియు మధ్యాహ్న కాలముల యందు (వాజ్ముఖముగా (తూర్పుదిశగా) నిలబడి, 
సాయంకాలమునందు పళ్ళ్చిమాభి ముఖముగా (పడమర దిశగా) కూర్చుండి పఠింపవలెను) 


01. ప్రాతఃకాల సూర్యోపస్థానము: (సూర్యాభిముఖముగా నిలబడి చేతులు 
జోడించుకొని ఈ క్రింది మం(త్రముతో ప్రాతః కాల సూర్యోపస్టానమును పఠింపవలెను) 


మిత్రస్య చర్న్షణి ధృత ఇతి చతసూణాం మంత్రాణామ్‌। 
గాధిపుత్రో విశ్వామిత్ర బుషిః మిత్రో దేవతా। 
గాయత్రీ ఛందః। మిత్రోప (సూర్యోప) స్థాన వినియోగః 
ఓం మిత్రస్య చర్షణీధృతో వోదేవస్యసానసి। 
ద్యుమ్నం చిత్మశవస్తమమ్‌। 
అభియోమహినా దివం మిత్రో బభూవ సప్రథాః 
అభి శ్రవోభి పృథివిం। 
మిత్రాయ పంచయే మిరెజనా అభిష్టిశవసే 


సదేవాన్న్విశ్వాన్సిభర్తి । 


Kiron Type Institute 


మిత్రో దేవేష్వాయుషు జనాయ వృక్త బర్హిషె 

ఇష ఇష్ట వ్రతా అకః॥। 

జాతవేదస ఇత్యస్య సూక్తస్య మరిచిపుత్రః కశ్యపబుషి - 

జాతవెదాగ్నిర్‌ దుర్గా౯దేవతా - 

త్రిష్టుప్‌ ఛందః ప్రాతస్సంధ్యోపస్తా నే వినియోగః. 

జాతవేదసే సునవామసోమ మరాతీయతోనిదహాతివెదః। 
సనః పర్‌షదతి దుర్గాణి విశ్వానావేవ సింధుం దురితాత్యగ్నిః 
తచ్చంయో రా వృణిమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞ 
పతయే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మా సు షీభ్యః ఊర్ద్వం తక 
భేషజమ్‌ | శన్నో అస్తు ద్విపదే శం చతుష్పదే! 

ఓం నమో బ్రహ్మణ నమో౭. అస్వగ్నయ నమః 

పృధివ్యై నమ ఓషధీభ్యః నమోవాచే నమో వాచస్పతయే 
నమో విష్ణవే మహాతే కరోమి॥ ఓం శాంతి శాంతి శాంతిః 

02. మాధ్యాహ్నిక సంధ్యాసూర్యోపస్థానము: 

(మధ్యాహ్నము ప్రాబ్ముఖముగా నిలువబడి రెండు చేతులు పైకెత్తి అరచేతులు చాచి 


ముందువైపునకు ఉంచి లేదా రెండు చేతులు జోడించి సూర్యోపస్తానము పఠింప 
వలయును) 


ఉత్తమే శిఖరే దేవీ భూమ్యాం పర్వతమూర్ధని। 


బాహ్మణభ్యోహ్యనుజ్ఞాతా గచ్చం దేవి యథా సుఖమ్‌॥। 
ఓం ఆకృష్ణనరజసా వర్తమానో నివేశయన్న మృతంమర్త్యంచ। 
హిరణ్యయేన సవితారథేనా దేవో యాతిభువనాని పశ్యన్‌॥ 


Kiron Type Institute 


వ్‌ నారా జు కొకు mi 
అరిం ల nmr 


)od Sc 


ఉదుత్యం జాతవేదసమితి త్రయోదశసూక్తస్య - కణ్వపు త్రః 
పస్కన్న బుషిః - సూర్యోదెవతా - నవాద్యా గాయ తీఛంధః 
||- ఉద్వయంతమసస్పరీతి చతసోనుష్టుభః ఉద్యన్న ద్యేతి త్రి 
చోరోగఘ్నాః ఉపనిషదం చోర్ధచో ద్విషఘ్నాః సూర్యోపస్టానే 
వినియోగః। 
ఓం ఉదుత్యం జాతవెదసం దేవం వహన్తి కేశవః; 
దృశే విశ్వాయ సూర్యమ్‌। అపత్యే తాయ వో యథా; 
నక్షతాయంత్యక్తుభిః। సూరాయ విశ్వచక్షసే। 
అదృశమస్యకేతవో విరశ్మయో జనాం అను; 
(భాజన్హా అగ్నయోయధథా। 
తరణిర్విశ్వ దర్శతో జ్యోతిష్కృదసి సూర్య! 
విశ్శమాభాసి రాను 


పత్యజ్జేవానాం విశః ప్రత్యజ్దేషి మానుషాన్‌। 
ప్రత్యజ్విశ్వం స్వర్‌ దృశే। 
లు నౌ పావక చక్షసాభురణ్యం తం జానాం అను; 
త్వంవరుణపశ్యసి। విద్యామేషి రజస్పృథధ్వహ। 
మిమానో ఆక్తుభిః పశ్యన్‌ జన్మాని సూర్య సప్తత్వా హరితో 
రథే వహంతి దేవ సూర్యః 


శోచిష్కశం విచక్షణ; 
అయుక్త సప్త శుంధ్యువః సూరో తథస్య నర్రారాః 
తాభిర్యాతి స్వయుక్తిభిః॥ 


Kiron Type Institute 


ఉద్వయం తమసస్పరి పశ్యంతో జ్యోతిరుత్తరమ్‌। 
దేవం దేవతా సూర్యమగన్మ జ్యోతిరుత్తమమ్‌। 
ఉద్యంనద్యమిత్రమః ఆరోహన్నుత్తరాం దివ్య! 
హృదోగం మమ సూర్య। హరిమాణం చ నాశయ 
శుకేషు మే హరిమాణం। రోపణా కాసుదధ్మసి। 
అధథోహారిదవేషు మే। హరిమాణం నిదధ్మసి। 
ఉదగాదయ మాదిత్యో। విశ్వేన సహసా సహ 
ద్విషంతం మహం రంధయన్మో అహం ద్విషతేరథమ్‌॥ 


చిత్రం దేవానాముదగాదనీకం చక్షుర్మితస్య వరుణస్యాగ్నేః। 
ఆ పాద్యావా పృధిఎ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్త స్ట్థుషశ్చ। 
తచ్చక్షు రవహితం పురస్తా చ్చుక్రముచ్చరత్‌. 
సూర్యో దేవి ముషసం రోచమానాం - 
మర్యో నయోషా మభ్యెతి పశ్చాత్‌ - 
యత్రానరో దేవయంతో యుగాని । 
వితన్వతే - పతి భద్రాయ భద్రం - 


భద్రా అశ్వా హరితః స్ఫూర్యస్య చిత్రా ఎతగ్యా అనుమాద్యాసః 
- నమస్యంతో దివ ఆపృష్థ మమః 
- పరిద్వావా పృధివియంతి సద్యః 
- తత్పూర్యస్య దేవత్వం తన్మహిత్వం 
- మధ్యాకర్తో ర్వితతం సంజభార 


Kiron Type Institute 


- యదేదయుక్త హరితః స్పధస్థాదా దాత్రీ 
వాసస్మనుతేసి మస్మై 
- తన్మితస్య వరుణస్యాభి చక్ష సూర్యోరూపం 
- కృణు తేద్యోరుప స్టై అనంత మన్య దృశదస్య పాజః 
కృష్ణ మన్యధరితస్సంభరంతీ 
- అద్యాదేదా ఉదిత సూర్యస్య నిరంహసః పిసృతా 
నిరవద్యాత్‌ 
అ తన్నో మిత్రో వరుణో మామహంతా మదితిస్సింధుః 
పృధివి ఉతద్యాః। 
ఓం నమో బ్రహ్మణ, నమో అస్వగ్నయె, నమః పృథివ్యై, 
నమః ఓషధీభ్యః, నమో వాచే, నమో వాచస్పతయే, నమో 
విష్ణవే, మహతే కరోమి॥ వాసస్తాభ్యాం - బర్జిరివప్రవరంజే 
భద్రన్నో అభివాదయే నమః- ॥ఓం శాంతి శాంతి శ్చాంతి:॥ 
03౩.సాయంసంధ్యోపస్త్థానము: (సాయంకాలము పశ్చిమాభిముఖముగా 
కూర్చుండి కమల సదృశముగ ముకుళిత హస్తుడై సూర్యోపస్థానమును పఠింపవలయును.) 
యచ్చిద్దితేదిదశర్పస్య సూక్తస్య అజీగర్తిః 
[| శునశ్ళేప బుషిః। 
వరుణో దేవతా - గాయత్రీ చృందః 
వరుణోపస్తానె వినియోగః॥ 
ర్‌ం యచ్చిద్ద్ధితే విశోయథా పదేవ 
వరుణ వతమ్‌। 


Kiron Type Institute 


మినీమసిద్య ఎద్యవి। 
మానోవధాయ హత్నవె జిహిళా నస్యరీరధః। 
మాహృణా నస్య మన్యవె। 
విమృళీ కాయతే మనోరథీరశ్వం న సందిదీతం। 
గీర్భివరుణసిమహి పరాహిమె విమన్యవః 

పతంతి వస్య ఇష్టయే। 
వయోనవసతీ రుప క్రదాక్షత్ర సయం నరమా 

వరూణం కరామహో। 

మృళికాయోరుచక్షసం। 
తదిత్సమాన మాశాతే నెనంతాన పయుచ్చతః। 


ధృతవతాయదాశు షే 

వేదాయోవినాం పదమంతరిక్షేణ పతతాం। 
వెదనావస్సముద్రియః। 

వేదమాసోధృత వతో ద్వాదశ పజావాతః। 
వేదాయ ఉపజాయతే। 


వేదంవాతస్య వర్తనీ మురోబుష్వస్య బృహతః। 

వేదాయే అధ్యాసతే। 

నిషసాద ధృత వతో వరుణః పస్త్యా౩(ని) స్వా, 
సామాజ్యాయ సుక్రతుః। 


Kiron Type Institute 


జ జాతవెదాగ్నిర్‌ దుర్గాదేవతా 
అ త్రిష్టుప్ఫందః సాయం స్సంధ్యోపస్టానే వినియోగః॥ 


జాత వేదస్‌ సునవామ సోమ మరాతీయతో నిదహాతివేదః। 
సనః పర్‌షదతి దుర్గణి విశ్వానావేవ 
సింధుం దురితాత్యగ్నిః॥ 
తచ్చంయో రా వృణమహే గాతుం యజ్ఞాయ గాతుం 
యజ్ఞపతయే దైవి స్వస్తిరస్తునః। 
స్వస్తిర్మా నుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజమ్‌। 
శన్నో అస్తు ద్విపదే శం చతుష్పదే। 
ఓం నమో బ్రహ్మణ, నమో౭. అస్త్వగ్నయే, నమః పృధివ్యై, 
నమ ఓషధీభ్యః, నమోవాచే, నమో వాచస్పతయే, నమో విష్ణవే 
మహాతే కరోమి॥ ఓం శాంతి శాంతి శాంతిః 
(కూర్చుని) ప్రాణానాయమ్య (త్రికాలములయందు 
ఓం భూః - ఓం భువః - ఓం సువః - ఓం మహః - ఓం 
జనః - ఓం తపః - ఓం సత్యం - ఓం తత్సవితుర్వరేణ్యం 
భర్గోదేవస్య థిమహి ధియో యో నః ప్రచోదయాత్‌ - ఓమాపో 
జ్యోతీ రసో౭ మృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్‌; 
[పాతః/మాధ్యాహ్నిక/సాయం సంధ్యోపస్థానం కరిషే॥ 
(నీటిని పళ్లెములో విడువవలెను) 


జాతవెదస ఇత్యస్యసూక్తస్య మరీచిపుతః కశ్యపబుషిః 


Kiron Type Institute 


(నిలబడి) గాయత్రీ ప్రస్థాన ప్రార్థన (త్రికాలములయందు) 
ఉత్తమే శిఖరే దేవీ భూమ్యాం పర్వతమూర్దని 
బాహ్మణభ్యోహ్యనుజ్ఞాతా గచ్చం దేవి యథా సుఖమ్‌॥। 
గుహ్వోతి గుహ్వ గోప్రె త్వం గృహాణాస్మత్‌ కృతం జపము! 
సిద్ధిర్భవతు ము దటి త్వత్‌ 'ప్రనాదాత సురేశ్వరి॥ 
స్తుతో మయా వరదా వేదమాతా పచోదయస్తీ అవని ద్విజాతా। 
ఆయుః పృథివ్యాం (ద్రవిణం బహ్మవర్చసం మహ్యం దత్వా 
పయాతుం బహ్మలోకమ్‌॥ 


ప్రాతణాల, మాధ్యాహ్నిక దిద్దేవతా నమస్కారము 
(దిగువ మంత్రములను పఠించుచు ఒక్కొక్క హై నఖ దేవతలకు నమస్మరింపవలెను 
mE పాంతములయందు మాధ్యాహ్నిక సంధ్యలో దిగ్గేవతా నమస్కారము చేయుట 
ఆచారముగా లేదు. కొందరు చేయు చున్నారు. క్‌ు; తమ సంప్రదాయమును 
అనుసరించుట మంచిది.) 


ఓం నమః ప్రాచ్యై (తూర్పు) దిశే యాశ్చదెవతా ఏతస్యాం 
ప్రతివసంత్యతాభ్యశ్చ నమః। 
ఓం నమో దక్షిణాయై (దక్షిణం) దిశే యాశ్చ దేవతా ఏతస్యాం 
ప్రతివసంత్యతాభ్యశ్చ నమః। 
ఓం నమః ప్రతీచ్యై (పడమర) దిశే యాశ్చదెవతా ఏతస్యాం 
ప్రతివసంత్యతాభ్యశ్చ నమః। 
ఓం నమ ఉదీవ్వ్యై (ఉత్తరం) దిశే యాశ్చ దేవతా ఏతస్యాం 
ప్రతివసంత్యతాభ్యశ్చ నమః। 


Kiron Type Institute 


WYO AVC 


కి) దిశే యాశ్చ దేవతా ఏతన్యా 
స్ట ప్రతివసంత్యేతాభ్యశ్చ నమః। 
||ఓం నమో ధరాయై (క్రిందికి) దిశే యాశ్చదేవతా ఏతస్యాం 
ప్రతివసంత్యతాభ్యశ్చ నమః। 
ఓం నమో౭.వాంతరాయై (పైన చుట్టూ) దిశే యాశ్చ దేవతా 
ఏతస్యాం (పతివసంత్యేతాభ్బశ్చ నమః। 
ఓం నమో అంతరిక్షాయె (పైన చుట్టూ) దిశే యాశ్చ దేవతా 
ఏతస్యాం ప్రతివసంత్యతాభ్బశ్చ నమః। 
సాయంకాల సంధ్యావందన దిగ్దేవతా నమస్కారము 
ఓం నమః ప్రతీచ్యై (పడమర) దిశే యాశ్చ దేవతా ఏతస్యాం 
ప్రతివసంత్యతాభ్యశ్చ నమః। 
ఓం నమ ఉదీచ్వైదిశే (ఉత్తరం) యాశ్చ దేవతా ఏతస్యాం 


a) 
(6౬ 


||ఓం నమ ఊర్వాయె (పై 


ప్రతివసంత్యతాభ్యశ్చ నమః 


ఓం నమః ప్రాచ్యైదిశే (తూర్పు) యాశ్చదెవతా ఏతస్యాం 
ప్రతివసంత్యేతాభ్యశ్చ నమః। 
ఓం నమో దక్షిణాయై (దక్షిణం) దిశే యాశ్చ దేవతా ఏతస్యాం 
ప్రతివసంత్యేతాభ్యశ్చ నమః। 
ఓం నమ ఊర్జ్వాయై (పైకి) దిశే యాశ్చ దేవతా ఏతస్యాం 
ప్రతివసంత్యేతాభ్యశ్చ నమః। 
ఓం నమో౭ధరాయై (క్రిందికి) దిశే యాశ్చదేవతా ఏతస్యాం 
ప్రతివసంత్యతాభ్యశ్చ నమః। 


Kiron Type Institute 


. ఏతస్యాం ప్రతివసంత్యతాభ్యశ్చ నమః। 
||ఓం నమో అంతరిక్షాయై (పైన చుట్టూ) దిశే యాశ్చ దేవతా 
ఏతస్యాం ప్రతివసంత్యతాభ్బశ్చ నమః। 
బుషి దేవతాది నమస్కారము 
(ఇతి సూర్వాభఖీ ముఖ బుషి నమస్కృత్య. ) (తికాలములయందు) 
ఓం నమో గంగా యమున యో ర్శధ్యే యేవసంతి- 
తేమే ప్రసన్నాత్మాన చిరంజీవితం వర్దయంతి। 
ఓం నమో గంగా యమునయో ర్మునిభ్యశ్చ నమః। 
01. ఓం సంధ్యాయై నమః, 02 ఓం నావిత్రై నమ్మ 
03. ఓం గాయత్ర్యై నమః, 04 ఓం సరస్వత్యై నమః, 
05. ఓం సర్వాభ్యో దేవతాభ్యో నమః, 
ఈం దేవేభ్యో నమః 07. ఓం బుషిభ్యో నమః, 
. ఓం మునిభ్యో నమః, 09. ఓం గురుభ్యో నమః, 
లుం మాతృభ్యో నమః, 11. ఓం పితృభ్యో నమః, 
. ఓం కామోకార్షీ న్మన్యుర కారషీన్‌ నమో నమః. 


] ఓం నమో౭.వాంతరాయైదిశే (పైన చుట్టూ) యాశ్చ దేవతా 


ఓం పృథి వ్యాప స్తేజో వాయు రాకాశాత్‌। 
ఓం నమో భగవతే వాసు దేవాయ; 


యాగిం సదా సర్వభూతాని చరాణి నస్లావరాణిచ। 
సాయం వాతర్నమస్యంతి సామా సంధ్వాభిరక్షతు॥ 


Kiron Type Institute 


దేవతా స్మరణము 
శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే । 
శివస్య హృదయం విష్ణు ర్విష్టోశ్చ హృదయగొంశివః ॥ 
యథాశివ మయోవిష్టు రెవంవిష్టమయళ్శివః 
యథాంతరం న పశ్యామి తథా మె స్వస్తిరాయుషి ॥ 
[బహ్మణ్యో దేవకీపుత్రో బ్రహ్మణ్యో గరుడధ్వజ: । 
బహ్మణ్యః పుండరీకాక్షో బ్రహ్మణ్యో మధుసూదన;॥। 


నమోబహ్మణ్య దేవాయ గో బాహ్మణ హితాయచ। 
జగద్ధితాయ కృష్ణాయ శ్రీగోవిందాయ నమో నమః॥ 
కీరేణస్నాపితాదేవి చందనేన విలేపితే। 


బిల్వప త్రార్చితేదేవి త్వామహంశరణంగతః ॥ 
నారాయణ నమస్మృతి 

నమో౭ స్త్వనన్తాయ సహస్రమూర్తయి 

సహస్రవాదాక్షి శిరోరుబాహవే 

సహస నామ్నే పురువాయ శాశ్వతే 

సహస్రకోటి యుగధారిణే నమః 

భద్రన్నో అభివాదయ నమః. 

భూమ్యాకాశాభీ (పితృమాతృ) వందనము 
ఇదం ద్యావాప్ఫథివ సత్య మస్తు పిత ర్మాత ర్యది హో 
పబ్రువె వామ్‌। 


Kiron Type Institute 


రణ టిప్‌ 


భూతం దేవానాం అవమె అవోఖిః విద్యా మషత 
జీరదానుమ్‌॥। 
ఆకాశాత్‌ పతితం తోయం యథా గచ్చతి సాగరమ్‌। 
సర్వ దేవ నమన్నార్రః కేశవం ప్రతి గచ్చతిః। 

శ్రీకేశవం ప్రతిగచ్చత్యో న్నమఇతి॥ 


సర్వ వేదేషు యత్పుణ్యం సర్వ తీర్ధిషు యతృ్ఫలమ్‌। 
తత్సలం సమవావ్నోత్రి(పురుష ఆప్నోతి) 
స్తుత్వా దేవం జనార్దనమ్‌; 
వాసనాద్వాసుదేవస్య వాసితం తే జగత్రయమె। 
సర్వభూత నివాసో౭ సి వ నమో౭ స్తు తే॥ 
అబివాదనము 


(ఎడమచేతి చూపుడువేలు, మధ్య(వేలుతో కుడి చెవి తమ్మెను, కుడిచేతి చూపుడు వ్రేలు, 
మధ్య వేలితో ఎడమ చెవి తమ్మెను పట్టుకొనవలెను. కుడిచేయి పైకి ఉండవలెను. ఈక్రింది 
విధముగా తమ, తమ గోత (ప్రవర, నామాదికములను చెప్పుకొని రెండు చేతులు జోడించి 
అభివాదనము చేయవలయును) 


“ చతుస్సాగర పర్వన్తం గో బాహ్మణభ్యః శుభం భవతు 
(ఎక, ద్వి, త్రి, పంచ, సప్త ........ (Ex.: ఆత్రేయస, ఆర్భనానస, 
(శావాస్య త్రియాబుషయ) ఆర్షేయ ప్రవరాన్విత . 


భో అభివాదయే॥ ” 


Kiron Type Institute 


ృజినం 


b (కూర్చుని) / ఆచమ్య 1&0 కేశవాయ స్వాహా, ర్‌ం నారాయణాయ 


- స్వాహా, ఓం మాధవాయ స్వాహా, ఓం గోవిందాయ నమః, 
||ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం 
త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ 
నమః, ఓం హృషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, 
ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం 
వాసుదవాయ నమ్మ ఓరి ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్దాయ 
నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ కము 

ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం 
జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే 


నమః, ఓం శ్రీకృష్ణాయ నమక్కి. కుర శ్రీకృష్ణ పరబహ్మణే నమః 
సమర్పణము 

(కుడిచేతిలో జలమునుంచుకొని ఈ క్రింది శ్రకమును పఠించి ఈశ్వరార్పణముగా పళ్ళెములో 

నీటిని వదలి వేయవలెను) 


శ్లో, యస్యస్మృత్యాచ నామోక్త్యా తపస్సంధ్యా |కియాదిషు। 
న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతమ్‌। 


శ్లో మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్లన। 
యత్కృతం తు మయా దేవ పరిపూర్ణం తదస్తు తే 
అనేన వొతః (మాధ్యాహ్నిక / సాయం) సంధ్వావందనేన 
భగవాన్‌ సర్వాత్మకః తత్సర్వం శ్రీ వాసుదేవః ప్రిణాతు. 
(అనుచు జలమును పళ్ళెములో వదలవలెను) 


Kiron Type Institute 


ha అబహ్మలోకాదాశేషాత్‌ ఆలోక లోక పర్వతాత్‌। 
వ యేవ సంతి ద్విజా దేవాః తేభ్యో నిత్యం నమో నమః॥ 


ఖీ కాయన వాచా మనసెంద్రియైర్వా 
బుద్ధా౭౭.త్మనా వా ప్రకృతెః స్వభావాత్‌! 
కరోమి యద్యత్‌ సకలం పరస్మై 
నారాయణాయేతి సమర్పయామి | 
॥ ఓం తత్సత్‌ సర్వం శ్రీ పరబహ్మార్చణమస్తు Il 
మధ్యే మధ్యే మంత్ర తంత్ర స్వర వర్ణ లోప దోష 
పాయశ్చిత్తార్థం విష్ణోర్నామ.త్రయ మంత్రజపం కరిషె! 
కేశవాయనమః నారాయణాయనమః మాధవాయనమః। 


కేశవనారాయణమాధవ కేశవనారాయణమాధవెభ్యోనమః।। 
అద్యానో దేవ సవితః ప్రజా వత్సావీ, స్పౌభగం, 
పరా దుష్వప్వ్యుం షం టే. 
విశ్వాని దేవ సవిత ర్లురితాని పరాసువ, యద్బద్రం తన్న అసువ॥ 
(కూర్చున్న స్థ సలమందు న పోక్షణమును నస్‌ ఉంగరపు వేలితో నొసట రక్షాధారణ 
క₹నుకొనవలెను) 


- ఓం తత్సదృహ్మార్చణమస్తు - 
/ఇతి బుగ్వేదీయ ప్రాతః (మాధ్యాహ్నిక/సాయం) సంధ్యోపాసనమ్‌ సమాప్తమ్‌/ 


Kiron Type Institute 


| ('భగవద్‌భక్తిభావము లేకుండా చేసెడి నిష్కామకర్మ శోభించదు. అట్టే భక్తివినా 


| అపారమైన శాస్త్రజ్ఞానము సంపాదించినను అది రాణించదు. కావున కామ్య 
| కర్మలు భక్తిసంభరితములైనప్పుడే అవి శుభప్రదములు, ముక్తి కారకములు 
అగును. ఒకవేళ కోరిక లేకుండా (నిష్కామ్య) కర్మలను ఆచరించినను అవి 
భగవదర్సితములుగా జరిగినప్పుడే లక్ష్యము సిద్దించును. వన్న సంధ్యో 
పాసనము ఇత్యాది WS చేయునప్పుడు ముందుగా సంకల్పంలో - 
పరమేశ్వర ప. పరమేశ్వర (పత్యర్థం అనియు, ముగించునప్పుడు 'కాయేన 
వాచా మనసేందిటైంర్యా ..% అను శ్స్‌కము విధిగా చెప్పవలయునని 
చేర్చబడినది. తద్దా జనో సుం మ కర్మలన్నీ మనకు తెలియకుండానే 
పవి[తములై, శుభ[పదములగుచున్నవి. ams హేతువులు 
అగుచున్నవి. ఇదియ మన టర బుషి సం[పదాయములో దాగియున్న 


మూర్గాయి (మస్పిష్మము, మనస్సు) 
నేత్రాభ్యాం (నేత్రములు) 
కర్ణాభ్యాం (కర్ణములు - చెవులు) 
ముఖాయ (వాక్కు నాలుక) 
కంఠాయ 
హృదయాయ 
నాభ్యో 
హస్తపాదాభ్యాం 
ఈ సపాంగముల శరీరము [బహ్మాండము యొక్క సప్త లోకములు. లేక 
ఆత్మరూపుడైన సవిత (సూర్యుడు) యొక్క సవ్తాశ్వములుగా తెలుసుకొనవలెను. 
శరీరము సప్తాహము యొక్క సప్తదినములు. ఏలనన సాధారణంగా దశేంద్రియము 
లని అంగీకరిస్తారు. క్రాస్‌ గాయత్రా యోగాంతర్గములో స ప్త (ఎడు) ఇంద్రియములని 
అంగీకరించడమైనది. అవి - (1) మూర్ధము (మస్తిష్కము, మనస్సు), (2) 
నేత్రములు, (3) కర్ణములు (చెవులు), 4 వాక్కు నాలుక, (5) హృదయము 
అంతఃకరణము, (6) నాభి, జనెంద్రియములు, (7) హస్త పాదములు. - ఈ 
సప్తములు అపవిత్రంగా ఉండకూడదు.) - - - టం టిం టం - - - 


Kiron Type Institute 


: ఆదిత్య హృదయము 

01 తతో యుద్ద పరిశ్రాంతం సమరే చింతయా స్థితమ్‌! 
రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్టితమ్‌॥ 

. దైవ తైశ్య సమాగమ్య ద్రష్య మభ్యాగ తోరణమ్‌ 
ఉపాగమ్యాబపద్రామం అగస్త్రో భగవాన్‌ బుషిః॥ 

. రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనమ్‌; 
యేన సర్వా 6s వత్స సమరే విజయిష్యసి॥ 

ఆదిత్యహృదయం పుణ్యం సర్వశ|త్రువినాశనం। 
జయావహం జపెన్నిత్వం అక్షయ్యం పరమం శివమ్‌॥ 

. సర్వమంగళ మాంగళ్యం సర్వపాప పణాశనం। 
చింతాశోక ప్రశమనం ఆయుర్వర్థన ముత్తమమ్‌॥ 


రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం। 
పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరమ్‌॥ 


సర్వదేవాత్మకో ౩ బ్యూషః తేజస్వీ రశ్శిభావనః। 
ఏష దేవాసురగణాన్‌ లోకాన్‌ పాతి గభస్తిభిః॥ 


న్‌ బ్రహ్మా చ విష్ణుశ్చ శివః స్కందః ప్రజాపతిః। 
హెం[దో ధనదః కాలో యమః సోమో హ్యపాం పతిః॥ 
. పితరో వసవః సాధ్యాః హ్యశ్వినౌ మరుతో మనుః 
వాయుర్వహ్ని ప్రజావ్రాణః బుతుకర్తా [(పభాకరః॥ 


Kiron Type Institute 


. ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్‌! 
సువర్ణ సదృశో భానుః స్వర్ణరెతా దివాకరః।॥। 


. హరిదశ్వః సహన్రార్చిః సప్తసప్తి ర్మరిచిమాన్‌। 
తిమిరోన్మథనః శంభుః త్వష్టా మారాండ అంశుమాన్‌॥ 
హిరణ్యగర్భః శిశిరః తపనో భాస్కరో రవిః। 
అగ్నిగర్భో దితేం పుత్రః శంఖః శిశిరనాశనః॥। 
వ్యోమనాథస్తమోభేదీ బుగ్యజున్సామవారగః। 
ఘనవృష్టి రపాం మిత్రో వింధ్యవీధీ ప్రవంగమః॥। 
_ అతపీ మండలీ మృత్యుః పింగళః సర్వతాపనః। 
కవిర్విశ్వో మహాతేజాః రక్తః సర్వ భవోద్భవః॥ 
నక్షత (గహతారాణామ్‌ అధిపో విశ్వభావనః। 
తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మన్‌ నమో స్తుతే॥ 
. నమః పూర్వాయ గిరయే పళశ్చిమె గిరయే నమః; 
జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః 


జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః। 
నమో నమః స్స్పహస్రాంశో ఆదిత్యాయ నమో నమః॥ 


. నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః 
నమః పద్మపబోధాయ మార్తాండాయ నమో నమః॥ 


Kiron Type Institute 


బ హ్మశానాచ్యుతెశాయ సూర్యాయాదిత్యవర్చసె। 
భాస్వతే సర్వభక్షాయ రౌదాయ వపుషే నమః॥। 


. తమోఘ్నాయ హిమఘ్నాయ శ తుఘ్నాయామితాత్మనె। 
కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః 


. తప్తచామీ కరాభాయా వహ్నయే విశ్వకర్మణ। 
నమస్తమో౭ భినిఘ్నాయ రుచయే లోకసాక్షిణి॥ 


నాశయత్యేష ఐఎ భూతం త దేవ సృజతి ప్రభుః। 
పాయత్యేష తపత్యేష వర్ష త్వేష గభస్తిభిః 


. ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిస్టితః। 


ఎపచైవాగ్ని హోత్రం చ ఫలం చైవాగ్ని హోత్రిణామ్‌। 


. వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం, ఫలమేవ చ। 
యానికృత్యాని లోకషు సర్వ ఏష రవిః (పభుః॥ 

. ఏనమాపత్ల్సు కృష్చషు కాంతారషు భయషు చ। 
కీర్తయన్‌ పురుషః కశ్చిన్నావసీదతి రాఘవ॥ 

పూజయస్వైనమెకా[గో చపా. జగత్పతిమ్‌। 
ఎతత్తి గుణితం జప్వా యుద్దెషు విజయిపష్యసి॥ 

27. అస్మిన్‌ క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి; 

ఏవముక్తా తదా౭గస్తో్రో జగామ చ యథాగతమ్‌॥ 


Kiron Type Institute 


. ఎత[చ్చుత్వా మహాతేజా నష్టశోకో౭_ భవత్తదా। 
ధారయామాస సుప్రితో రాఘవః ప్రయతాత్మవాన్‌!। 


. ఆదిత్యం (పక్ష్య జపా తు పరం హర్షమవాప్తవాన్‌। 
త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ ఏీర్యవాన్‌॥ 


. రావణం (పక్ష 5S హృష్టాత్మా యుద్దాయ సముపాగమత్‌! 
సర్వయత్నేన మహతా వధే తస్య 'ధృతోః భవత్‌ 


. అథరవిరవదన్‌ నిరిక్ష్య రామం 
ముదితమనాః పరమం ప్రహృష్యమాణః। 
నిశిచరపతి సంక్షయం విదిత్వా 
సురగణమధ్యగతో వచస్త్వరెతి। 


-=- ళం శాంతి శాంతి శాంతి హీ --- 


జీధ్యేయస్సదా సవితృమండల మధ్యవర్తి 
నారాయణః సరసి సిజాసన౭_ సన్నివిష్టః 
కేయూరవాన్‌ మకరకుండలవాన్‌ కిరీటీ హారీ 
హిరణ్మయవపుర్‌ ధృత శంఖచక్ర॥। 


Kiron Type Institute 


న తసూర్యాష్టకలు 

|| 01. ఆదిదేవనమస్తుభ్యం ప్రసీద మమభాస్మర 

5 దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమో౭స్తుతే ॥ 

సవాశ్వరథమారూ(డం)ఢం ప్రచండం కశ్యవాత్మజం 
శ్వేతపద్మధరం దేవం తంసూర్యం ప్రణమామ్యహమ్‌ I 

. లోహితం రథమారూఢం సర్వలోకపితామహం 
మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్‌ I 

| లైగుణ్యంచ మహాశూరం [బహ్మవిష్టు మ హేశ్వరం (శివాత్మకం) 
మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్‌॥ 

. బృంహితం తేజసాం పుంజం వాయు రాకాశ మేవచ 
పభుంచ(పియంచ) సర్వలోకానాం తంసూర్యం ప్రణమామ్యహమ్‌ 

. బంధూక పుష్పసంకాశం హారకుండల భూషితం 
ఎకచక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్‌॥ 

. తంసూర్యం లోకకర్తారం మహాతేజః ప్రదిపనం 
మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్‌॥ 

. తంసూర్యం జగతాం నాథం జ్ఞాన వాకాశ్య మోక్షమం 
మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్‌॥ 


. సూర్యాష్టకం పఠేన్నిత్యం గ్రహపీడా ప్రణాశనం 
అపుత్రో లభతే పుత్రం దరిద్రో ధనవాన్నృవెత్‌ 
. ఆమిషం మధుపానంచయః కరోతి రవెర్డినే 
సప్తజన్మ భవె ద్రోగ(౧) జన్మ జన్మ దరిద్రతా 
స్త్రీతైల మధుమాంసాని యే త్యజంతి రవె ర్దినే 
న వ్యాధి శోకదారిద్రయం సూర్యలోకం Cows 


నమస్సవిత్రే జగదెక చక్షుసే। జగ[త్రసూతి స్థ రితి నాశహితవే। 
తయీమయాయ త్రిగుణాత్మ ధారిణే! వి ఏరించి నారాయణ శంకరాత్మనే॥ 


Kiron Type Institute 


న రన NE నక. లీక 
Soe ల అఇగుగ్గలల(లు 


| 07. సుఖాసనము: 01) సంథ్యావందనము చేయునప్పుడు నేలపై కూర్చొనరాదు. 
"|| పీటవేసుకొని, దర్భాసనము, లేదా చిత్రాసనములలో ఒకటి పరచుకొని సుఖాసీనుడగుట 
“| ఉత్తమము. 02) ఇంటియందు, దైవస్థానమైన ఈశాన్య మూల ఉదయము, మధ్యాహ్నములందు 
తూర్పుముఖముగను, సాయంకాలమునందు పడమట లేదా ఉత్తర ముఖముగను సూర్యునికి 
అభిముఖముగా కూర్చుండవలెను. 
68.సంధథ్యావంచన సమయ నిర్ణయము: ఉదయమునందు నక్షత్రములుండగనే, 
సాయంత్రమున నక్షత్రములు కన్సింపకపూర్వము, మధ్యాహ్నము గం. 11.30 నుండి 1.00 
మధ్య సంథ్యావందనమునకు తగిన సమయము. 
09. ప్రాణాయామము: ముందుగా వెన్ను కంఠము, 
శిరస్సు మూడింటిని నిటారుగా ఏకదండము వలె నిలిపి 
కూర్చుండవలెను. అనంతరము కుడి చేతి అంగువ్టము 
(బొటనవెలితో కుదిముక్కును మూసి, ఎడమ ముక్కుద్వారా 
నెమ్మదిగా గాలి పీల్చుచూ “పూరాకము” చేయవలెను. లేదా 
ప్రాణాయామ మంత్రమును ధ్యానపూర్వకంగా మనస్సుతో 
మూడుమార్లు చదువుచూ పూరకము చేయవలెను. 

(వారంభసాథకులు మాత్రము మొదట్లో ఒక 
పర్యాయము మంత్రముతో గాలి పీల్చుటను ప్రారంభించి నెమ్మది 
నెమ్మదిగా మూడు పర్యాయముల వరకు పెంచవలెను. తర్వాత 
అనామిక, కనిష్టిక వేళ్ళతో ఎడమ ముక్కు రంధ్రమును మూసి ఉంచవలెను. ఇప్పుడు 
మానసికముగా (ప్రాణాయామ మంత్రమును మూడుమార్లు పరించవలెను. రెండు ముక్కు 
రంధ్రములు మూయబడి శ్వాసను నిలిపి ఉంచుటను “కుంభకము” అందురు. అనంతరము 
కుడి ముక్కును మూసి ఉంచిన బొటనవైలును తొలగించి, నెమ్మది నెమ్మదిగా ఒకమారు 
(ప్రాణాయామ మంత్రమును మానసికముగా చెప్పుచూ శ్వాసను వదలిపెట్ట వలెను. శ్వాసను 
వదలి పెట్టు క్రియను “రేచకము” అని అందురు. పూరకము, కుంభకము, రేచకము అను 
మూడు కర్మలను ఒకసారి చేయుటను ఒక ప్రాణాయామమని అందురు. 
మంత్రయుక్తముగా పూరకము చేయునప్పుడు శ్యామసుందరుడగు చతుర్భుజ విష్ణుమూర్తిని 
నాభిదేశమునందు; కుంభక సమయంలో శ్రీహరి నాభినుండి ప్రకటమైనట్టి అరుణగార మిశ్రిత 
వర్ణముగల చతుర్ముఖ [బహ్మను హృదయ భాగమునందు; రెచకక్రియ జరుగు సమయంలో 
శుద్ధస్సటిక సమానమగు శ్వేతవర్ణముగలిగిన త్రినెత్రుని లలాటభాగమునందు ధ్యానింపవలెనని 
చెప్పుదురు. 
10.అర్హ్యృ ప్రధానము: ఉదయము నదియందు, లేదా తటాకమునందు సంథ్యవార్చుట 
శ్రేయస్మరము. అట్టి సమయములందు బొడ్డువరకు నీటియందు నిలబడి అర్థ్య్యము నీయవలెను. 
ఇంటిలో సంధ్య వార్చునపుడు ఒక పళ్లెములో అర్హ న జలమును వదలవలెను. - సాయంకాలము 


Kiron Type Institute 


pr HE నల కంక AE 
Soto ల nn? 


| నందు నిలబడి అర్య మునీయరాదు. కూర్చొని అర్హ్యము విడువవలెను. నీటిలోగాని, 
స పళ్లెములోగాని అర్హ వము విడువరాదు. నేలపైన (తొక్కని ప్రదేశము), రాతిపైన, తడిగుడ్డ పైనను 
వదలవలెను. 
౪. ఆచమనము: కుడిచేతి బొటనవేలును నడిమివేలి మొదటికి తగులునట్లుగా వంచి, 
దానిమీదికి చూపుడువైలును వంచి పట్టినచో గోకర్ణాకృతిగా ఏర్పడు అరచేతిలో మినపగింజ 
మునుగునంత పరిమాణములో ఉద్దరిణెతో నీటిని పోసికొని, ముమ్మారు పుచ్చుకొనవలెను. 
ఆచమించునపుడు జుట్టుకొనునట్లు శబ్దముగాకుండా పుచ్చుకొనుటయే ఆచమనము. 
ద్విజుడు పవిత్రస్టలమునందు ఆసనముపై కూర్చొని ఉత్తరాఫీముఖుడై లేదా 
పూర్వాభి(తూర్పు) ముఖుడై రెండుచేతులను జానువు (మోకాలు) లోపలివైపు నుంచుకొని 
కుడి అరచేతితో [బహ్మతీర్థము ద్వారా ఆచమింపవలెను. 
12. హస్తమునంచదల తీర్థస్థానములు: ఆచవునవమునకు [బవ్మాతీర్భ వమనత 
దేవతర్పణమునకు మరియు సంధ్యార్థ్య తర్పణములకు దేవతీర్ధమును; పితృతర్పణమునకు 
పితృ తీర్థమును; బుషితర్పణమునకు ప్రజాపతి (బుషి) తీర్ధమును వినియోగించవలయును. 
మొదట “ అగ్బితీర్ణస్థానమున జలమునుంచి ఆ యా హస్తభాగముల మీదుగా సంబంధిత 
తర్పణములను విడువవలయును. 
13. జపము; 1. మానసికము (నాలుక, పెదవులు కదలకుండా 
మౌనంగా లోలోపలే చేయుట) 2. ఉపాంశువు (బయటకు, ఇతరులకు 
వినిపించకుండా పెదవులు కదులుతూ నాలుకతో జపించుట) 
3.వాచికము (బయటకు వినిపించునట్లుగా చెప్పుచూ చేయు జపము). 
వాచికము కంటే ఉపాంశువు శేష్టము. ఉపాంశువు కంటె చూనపికము 
మరింత శేష్టము. జపమును కరమాలతో లేదా రుద్రాక్షమాలతో 
చేయవలెను. కరమాలతో 1 నుండి 10 వరకు తిరిగి 10 నుండి 1 
వరకు లక్కింపవలెను. రుద్రాక్షమాలతో కూడా సుమేరువుదాటి 
ముందుకు లెక్క్మించరాదు. సుమరువు నుండి తిరగి, వెనుకకు 
లెక్నించవలెను. లెక్కించు నపుడు చేతిని లేదా జపమాలను వస్త్రముతో 
మూసియుంచవలెను. గాయత్రీ మంత్రమును కరమాల ద్వారా 
జపించుట మంచిదని చెప్పబడినది. 
14. జాత, మృతాదుల (పురుడు, మైలు) కాలములలో అర్థ 
శపదానమువరకు మంత్రోచ్చారణ పూర్వకముగచేసి, గాయత్రీ ఆతు | సూర్యోపస్థానమును 
మాత్రము మానసికముగ సలుపవలయునని అనేక స స్మృతివచములు. 
15. శుభ, అశుభ సంబంధమైన ఏ కార్యక్రమములైనను ఉదయమున సంధ్యావందనము 
చెసిన పిమ్మటనే నెరవేర్చవలయును. 
16. పరిషేచనము: నీరు కుడిచేతిలోనికి తీసుకొని అరచేయి పైకిబట్టి నీటిని భోజనపాత్ర 
యందలి పదార్థములపై చల్లుచు ... 


Kiron Type Institute 


5 “ ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్టోదేవన్య ధీమహి ధియోయోనః 
| ప్రచోదయాత్‌ ॥” ... అని చెప్పవలెను. “ సత్యం “త్వర్తేన పరిషించామి ” అని 
“|| చేతిలోని నీటిని సవ్యముగా పాత్రకు చుట్టును ధారపడునట్లు ఎడమవైపునుండి కుడివైపునకు 
త్రిప్పవలెను(రాత్రిపూట “ బుతంత్వా సత్తే న పరిషించామి ” అని చెప్పవలెను). మరల 
నీటిని చేతిలోనికి తీసుకొని “ అమృతమస్తు ” అని లోనికి పుచ్చుకొనవలెను. 

“ అమృతోపస్తరణమసి ” అని చెప్పుచూ ఎడమచేతి మధ్య వేలును 
భోజనపాత్రపై తాకించి పట్టి “ ఓం ప్రాణాయ స్వాహా, ఓం అపానాయ స్వాహా, ఓం 
వ్యానాయన్వాహా, ఓం ఉదానాయ ఏ స్వాహా, ఓం సమానాయస్వాహా * అని చెప్పుచు 
బొటనవైలు, మధ్యవైలు, ఉంగరపువైలును చేర్చి రెండు మూడు మెతుకుల వంతున ఐదుమార్లు 
నోదీయంరదు: వెసికొని, 'పాణాహుతులను(అన్నము పై ర్‌ చోట్ల త్రీసికొనుచు) నమలకుండ 
చప్పరించి మింగవలెను. ఎడమ చేతి |వేలును నీటికి తాకించి శుభపరచుకొనవలెను. 
భోజనానంతరము ... కుడిచేతిలోనికి నీరుతీసికొని “ అమృతాపిథానమసి ” అను 
మంత్రముతో సగము ఈ త్రాగవలెను. మిగిలిన సగము నీటిని - “ రౌరవే అపుణ్య 
నిలయే పద్మార్టుద నివాసినాం అక్షినాముదకం దత్తం అక్షయ్య ముపతిష్టతు ” అని 
చెపుతూ అపసవ్యముగా భోజనపాత్రకు ఎడమ వైపున వదలవలెను. 

7. యజ్ఞోపవీతథారణ విధి: ఏదేని దారము తెగిపోయినప్పుడు, జీర్ణమైనప్పుడు, ప్రతి 
నాలుగు మాసములకు ఒక పర్యాయము, [శావణి -ఉవాకర్మ సమయంలో:. జనన 
మృతాశాచముల నివృత్తియందు, (శాద్ధకర్మల యందు, యజ్ఞాదుల యందు, సూర్యచంద్ర 
(గ్రహణ నివృత్తి అనంతరము, అస్పృశ్య స్పర్భవలన -చితికాష్టమును, చితిధూమమును, 
చండాలుని, రజస్వలాస్తీని, శవమును, బాలింతరాలును, స్పృశించినచో స్నానము ఆచరించి 
అనంతరము యజ్ఞోపవీతమును మార్చుకొన వలయును. 
.. సంకల్పము చివర ఈ విధముగా చెప్పకొనవలయుగు.... మమ శౌత స్మార్త నిత్య 
నైమిత్తిక కామ్మ కర్మ అనుష్టాన యోగ్యతా సిద్ధర్థం, బ్రహ్మతేజోభి వృద్ధర్థం చ నూతన 
యజ్ఞోపవీత ధారణం కరిష్కే 
యజ్ఞోపవీత ధారణ మంత్రము 
ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్య త్సహజం పురస్తాత్‌ | 
ఆయుష్య మగ్ర్యం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః ॥ 
ఇతి యజ్ఞోపవీతం దృత్వ. ఆచమ్య. 
యజ్లోపవీత విషర్ణన మంత్రము 

ఉపవీతం ఛిన్నతంతుం, జీర్ణం కశ్ళ్శలదూషితమ్‌ । 
విస్ఫజామి యశో [బహ్మవర్చో దీర్దాయురస్తు మ 

ఇతి జీర్ణ యజ్లోపవీతం విసృజేత్‌. ద్విరాచమ్య. 


Sy 


Kiron Type Institute 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్లిట్యూట్‌ 


genes ఆత 9g 


Kiron Type Institute 


Kiron Type Institute 


